శ్రీః 
శ్రీరామచన్ల్హాయ నమః 
మహాకవి శ్రీపణ్సితరాజ జగన్నాథ విరచితా 


లకీ క్రలహరీ 
సుధారీహలిీ చ 


అమృతధారావ్యాఖ్య : శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


(ప్రకాశకులు 
శ్రీ రావి కృష్ణకుమారీ-మోహనరావు దంపతులు 
510, ప్రైడ్‌ బ్లాక్‌, ప్లాటినమ్‌ కౌంటీ, గోరంట్ల, గుంటూరు-522034 


4 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


శ్రీః 
ఈ 
మహాకవి శ్రీపణ్సితరాజ జగన్నాథవిరచితా 


లక్రిలహరీ సుధాలహరీచ 
అమృతధారావ్యాఖ్య 
గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


(పథమముద్రణ : ద. 28-06-2021 
ప్రతులు : 1000 

పేజీలు : 1832 

వెల రూ. : అమూల్యము 


ఆ గరిమెళ్ళ సోమయాజులు శర్మ, 
21-8-85, గంగానమ్మగుడి యెదుల, 
గవర్నమెంట్‌ ప్రెస్‌ దగ్గర, 
ముత్యాలంపాడు, విజయవాడ-520 011 
చరవాణి : 6802256361, 8500002982 


D.T.P. by :- 

L.Durga Prasad, 

Sanjay Graphics, Printed at - 

CHIRALA. Karshak Art Printers, 


Cell : 9573711454 HYDERABAD 


శ్రీః 
శ్రీరామచన్దాయ నమః 
మహాకవి శ్రీపణ్ణితరాజ జగన్నాథవిరచితా 


లక్రిలహరీ 


1 


శ్లో సమున్మీలన్నీలామ్బు జనికరనీరాజితరుచా - 
మపాజ్లానామ్‌ భజ్జెరమృతలహరీ శ్రేణిమస్నణెః । 
ప్రియా హీనం దీనమ్‌ భృశముదరలీనం కరుణయా 
హరిశ్యామా సా మామవతు జడసామాజికమపి ॥ ౧ 


అమృతధారా వ్యాఖ్య 


కం॥ శ్రీమత్పుష్పగిరీశ 
స్వామిపదాబ్దములు గొలిచి - పండితరాజ 
శ్రీమల్లక్ష్మీలహరికి 
శ్రీమదమృతధార యనంగం జేసెద వ్యాఖ్యన్‌. 


అవతారిక : శ్రీజగన్నాథ పండి తరాజ మహాకవి శ్రీకరుణాలహరిని నిర్మించి 
జగజ్జనకుందగు శ్రీవిష్ణుమూర్తిని స్తుతించిన పిమ్మట జగన్మాత యగు శ్రీమహాలక్ష్మిని 
స్తోత్రము చేయంబూనిన వా౭డై లక్ష్మీలహరి యను భక్తికావ్యమును రచించుచు లక్ష్మీదేవి 
తనను, లోకములను రక్షింపవలెనని మంగళ మాచరించుచున్నాండు - 


ప్రతిపదార్థము : సమ్‌ + ఉత్‌ + మీలత్‌ = సమున్మీలత్‌ = బాగుగా వికసించుచున్న; 
నీల + అంబుజ = నల్లకలువలయొక్క నికర = సమూహముచే; నీరాజిత = నీరాజనము 
చేయంబడిన - హారతి పట్టంబడిన; రుచామ్‌ = కాంతులు గల; “స్యుః ప్రభారుగ్రుచి- 
స్విద్భాభాశ్ళవిద్యుతిదీప్తయః అని యమరము. అపాంగానామ్‌ = క్రీంగంటిచూపుల 
యొక్క భంగైః = కెరటములచే; “అపాంగౌ నేత్రయోరంతౌ” - అని యమరము. 


6 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


లక్ష్మీదేవియొక్క నల్లని కలువలవంటి కన్నులనుండి కటాక్షములు నీటి కెరటములవలె 
నొక దాని వెంబడి నొకటి దొంతరలుగా వచ్చుచున్నవని భావము. అమృతలహరీ = 
సుధాతరంగములయొక్క సయూషమమృతం సుధా - అని యమరము. (శ్రేణి = 
వరుసలవలె; మస్ఫణైః = చిక్మనైనవి యగు కటాక్షములచే; 'చిక్మణమ్‌ మసృణం స్పిగ్ధమ్‌' 
అని యమరము. ప్రొయా = సిగ్గుచే; హీనమ్‌ = హీనుండైన వానిని, సిగ్గులేని వానిని; 
దీనమ్‌ = ధనములేక దురవస్థను బొందిన వానిని; 'నిస్ప్వస్తు దుర్విధో దీనో దరిద్రో 
దుర్గతోతి పి సః - అని యమరము. భృశమ్‌ = మిక్కిలి; ఉదరలీనమ్‌ = కడుపులో 
లీనమైన వానిని, పొట్ట నింపుకొనుటయే ప్రవృత్తిగాం గలవానిని; మామ్‌ = నన్ను 
జడసామాజికమ్‌ + అపి = జడుల సమాజమును గూడ; సా = ఆ; హరిశ్యామా = 
శ్రీవిష్ణుమూర్తి కాంతయైన లక్ష్మీదేవి కరుణయా = దయతో; ‘కారుణ్యం కరుణా 
ఘృణా కృపా దయానుకంపా స్యాత్‌ - అని యమరము. అవతు = రక్షించు గాక! 
“అవ రక్షణే యని ధాతువు. 


తాత్పర్యము : శ్రీమహాలక్ష్మీదేవి బాగుగా వికసించిన నల్లని కలువపూల సమూహముచే 
హారతి యీంబడిన కాంతులు గలవి, యమృతతరంగముల పంక్తులవలెం జిక్కనైనవి 
యగు కరుణాకటాక్షవీక్షణములచే సిగ్గులేని వానిని, దుఃఖమునొందిన వానిని, 
ఉదరపోషణమే వృత్తిగా గల కుక్షింభరి నగు నన్ను జాడ్యముతో నిండిన 
జనసమూహమును గూడ రక్షించుగాక! 


విశేషము : శీతే సుఖోష్టసర్వాజ్లీ గ్రీష్మే యా సుఖశీతలా । 

తప్తకాజ్బ్చనవర్ణాభా సా స్త్రీ శ్యామేతి కథ్యతే ॥ 
శీతకాలములో సుఖమును గలిగించు వెచ్చని దేహము గలది, 
వేసవికాలములో సుఖమును గలిగించు చల్లని శరీరము గలది, పుటము పెట్టిన 
బంగారమువలె మిలమిల మెజియు పచ్చని కాంతు లీను రంగు గలది యగు స్ర్తీకి 
“శ్యామ” యని పేరు. దీని వలన లక్ష్మీదేవి నిత్యయౌవనవతి యని వ్యక్తమగుచున్నది. 
ఇక్కడ 'మీల-నీలి, 'పాంగ - భంగి మొదలగు తావులలో నొకే హల్లావృత్త 
మగుటచే వృత్యను ప్రాసము. “హీన - దీన - లీని యనుచోట నంత్యానుప్రాసము. 
నీలాంబుజములు కన్నులకు హారతి నిచ్చుచున్న వని యుపమానము కంటె 

నుపమేయమున కాధిక్యమును వర్ణించుటచే వ్యతిరేకాలంకారము. 


లక్షీ శ్రఅహరీ 7 


“ఉపమానాదుపమేయస్య గుణవిశేషవత్త్వేనోత్కర్నో వ్యతిరేక - ఉపమానము 
కంటె నుపమేయమునకు గుణవిశేషము గల్లి యుండుటచే నుత్మర్షమును జెప్పినచో 
వ్యతిరేకాలంకార మని రసగంగాధరము. 


అపాంగభంగము లమృతలహరీశ్రేణులవలె మసృణములని వర్ణించుటచే 
నుపమాలంకారము. స్తోత్రమునం దంతట కవికి లోకమాత యందు గల భక్తి 
వ్యజ్యమాన మగుటచే భావధ్వని. 


ఈ స్తోత్రకావ్యమునం దంతట శిఖరిణీవృత్తము. “రసైరుదైశ్చిన్నా 
యమనసభలా గః శిఖరిణీి అని వృత్తరత్నాకరము. శిఖరిణీవృత్తములోం బ్రతిపాదము 
నందు *'య-మ-న-స-భ-ల-గి యను గణము లుండును. శిఖరిణీవృత్తపాదములో 
3-5-12 స్థానములందు ననుప్రాసమును వాడినచోం బద్యగమనమున కొక విధమగు 
సొగసు వచ్చును. 8, 4 పాదములలో 'హీనం-దీనం-లీనం” “శ్యామా-సామా-సామా” 
యను శబ్దాలంకారముచే నడక కొక విధమైన లయ వచ్చినది. 


2 
అవతారిక : మఅల లక్ష్మీదేవి కడగంటిచూపులనే వర్ణించుచున్నాండు - 


శ్లో సమున్మీలత్వన్తఃకరణకరుణోద్గారచతురః 

కరిప్రాణత్రాణప్రణయిని! దృగన్తస్తవ మయి । 

యమాసాద్యోన్మాద్యద్‌ ద్విపనియుతగణ్జస్థలగల - 

న్మదక్షిన్నద్వారో భవతి సుఖసారో నరపతిః ॥ ౨ 
ప్రతిపదార్థము : కరిప్రాణత్రాణప్రణయిని! ఇది లక్ష్మీదేవికి సంబోధనము. కరి = 
ఏనుంగుయొక్క ప్రాణ = ప్రాణములను; త్రాణ = రక్షించిన శ్రీమహావిష్ణువుయొక్క 
ప్రణయిని = ప్రియురాలా! ఓ లక్ష్మీదేవీ! మొసలివాతకుం జిక్కి విలపించిన గజేంద్రుని 
శ్రీమహావిష్ణువు రక్షించిన గజేంద్రమోక్షకథ యిక్కడ యనుసంధించుకొనవలయును. 
యమ్‌ = దేనిని; ఆసాద్య = పొంది; ఉత్‌ + మాద్యత్‌ = ఉన్మాద్యత్‌ = ఎక్కువగా 
మదించిన; ద్విప = ఏనుగుల; నియుత = లక్షసంఖ్యగల; “శతం సహస్రమయుతం 
నియుతమ్‌’ అని యాదవప్రకాశయతి వైజయంతీకోశము. ఇక్కడ నియుతశబ్ద మనంత 
వాచకము. గణనాతీతములైన గజములయొక్క యని భావము. గండస్థల = చెక్కిళ్ళ 
ప్రదేశములనుండి; గలత్‌ = కాజుచున్న మద = మదజలముచే; క్షిన్న = తడిసిన; 


8 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ద్వారః = కోటగుమ్మములు గలవాండును; సుఖసారః = ఎక్కువ సుఖము 
గలవాండునుగా; నరపతిః = మహారాజు భవతి = అగుచున్నాండో; సః = అట్టి; 
అంతఃకరణ = నీ మనస్సు లోని; కరుణా = దయను; ఉద్దార = త్రేన్చుటలో; చతురః 
జ్‌ సమర్థమైన; తవ =నీ యొక్క ద్భక్‌ + అంతః = చూపులయొక్క చివరిభాగము- 
కడగంటిచూపని భావము. మయి = నా యందు; సమ్‌ + ఉత్‌ + మీలతు = 
సమున్మీలతు = బాగుగా వికసించుం గాక! ఎక్కువగా బడు గాక! యని భావము. 


తాత్సర్యము : గజేంద్రుని రక్షించిన విష్ణువునకు బ్రేయసివైన లక్ష్మీదేవీ! నీ కటాక్షము 
నాపై నెక్కువగాం బ్రసరించుం గాక! ఆ చూపు నీ మనస్సులో నున్న దయను 
ద్రేన్చుచుండును. అనంగా లక్ష్మీదేవి హృదయములోనున్న కృప యామె చూపుల 
యందే యుబుకుచుండును. ఏ చూపు పడుటవలన మహారాజు కూడ లెక్కింపలేనన్ని 
యేనుంగులయొక్క చెక్కిళ్ళనుండి ప్రవించుచున్న మదజలముచేం దడిసిన కోటగుమ్మము 
ముందు భాగముగలవాండై జీవితసారమైన యెక్కువ సుఖము ననుభవించుచున్నాండో 
యట్టి నీ కటాక్షము నాపై బాగుగాం బ్రసరింపవలెనని భావము. 

ఇక్కడ - 'కరుణ-కరణి, “ప్రాణ -త్రాణు, 'సాద్య-మాద్య), 'స్టల-గలి యను 
తావులలో నొకే హల్లావృత్త మగుటచే వృత్యనుప్రాసము. క్లిన్నద్వార - సుఖసార' 
యనుచోట నంత్యానుప్రాసము. 


గజేంద్రుని ప్రాణములను రక్షించుటలోం దత్పరుండైన విష్ణుమూర్తియొక్క 
భార్య యంతకంటెను దయావతి యని 'కరిప్రాణత్రాణప్రణయిని! యను విశేషణము 
సాభిప్రాయమగుటచేం బరికరాలంకారము. 


అలంకారః పరికరః సాభిప్రాయే విశేషణే । 
సుధాంశుకలితోత్తంసస్తాపం హరతు వః శివః ॥ (చంద్రా-5-39) 


విశేషణము సాభిప్రాయమైనచోం బరికరము. అమృత కిరణుండు 
శిరోభూషణముగాం గల శివుడు మీ తాపమును హరించుంగాక! చంద్రుండే చల్లని 
వెన్నెలనిచ్చి మన తాపమును బోంగొట్టును. అట్టి చంద్రుండే శిరోభూషణముగాం గల 
శివుం డింకను మిక్కిలి తాపము చల్లార్చునని భావము. 


లేక యీ శ్లోకములో లక్ష్మీవాచకశబ్దము లేకుండుట వలనం 'గరిప్రాణత్రాణ- 
ప్రణయిని” యనునదే విశేష్యమగుటచేం బరికరాంకురాలంకారము. 


లక్షీ శ్రఅహరీ 9 


సాభిప్రాయే విశేష్యే తు భవేత్సరికరాంకురః | 

చతుర్జామ్‌ పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజః ॥ (చంద్రా-5-40) 

విశేష్యము సాభిప్రాయమైనచోం బరికరాంకురము. నాలుగు భుజములు 
గల విష్ణువు నాలుగు పురుషార్థముల నొాసంగుంగాక! యనుచోట ధర్మార్థకామమోక్షము 
లను నాలుగు పురుషార్థముల నిచ్చుటకు నాల్గు భుజములుగల వాండని భావము 
వచ్చుటచేం బరికరాంకురము. 


ఈ శ్లోకమునందలి యుత్తరార్ధములో లక్ష్మీకటాక్షము గల రాజుయొక్క 
సంపత్సమృద్ధిని వర్ణించుటచే నుదాత్తాలంకారము. 


ఉదాత్తమృద్ధిశ్చరితం శాఘ్యమ్‌ (చంద్రా-5-115) 

శ్లాఘింపందగిన చరిత్ర సమృద్ధిని వర్ణించినచో నుదాత్తాలంకారమని 
చంద్రాలోకము. 

ఉద్దారము = త్రేనుపు. 'ఉమియు” - 'క్రక్కు - *“త్రేన్చు మొదలగునవి 
రోంతపుట్టించునవి కానిచో (గామ్యత్వము లేదు. 

నిష్య్యూతోద్దీర్ణవాంతాది గౌణవృత్తివ్యపాశయిమ్‌ | 

అతిసుందరమన్యత్ర గ్రామ్యకక్షాం విగాహతే ॥ (కావ్యా-1-95) 
అని దండి చెప్పినాండు. 

తి 

అవతారిక : మజల లక్ష్మీదేవి క్రీగంటి చూపుల కృపనే వర్ణించుచున్నాండు - 
శ్లో॥ ఉరస్యస్య భ్రశ్యత్‌కబరభరనిర్యత్సుమనసః 

పతస్తి స్వర్పాలాః స్మరశరపరాధీనమనసః I 

సురాస్తం గాయన్తి స్ఫురితతను గజ్ఞాధరముఖా- 

స్త్రవాయం దృక్సాతో యదుపరి కృపాతో విలసతి ॥ 3 


ప్రతిపదార్థము : ఓలక్ష్మి! (ఈ సంబోధనము నిచ్చట నధ్యాహారము చేసికొనవలయును. ) 
తవ = నీయొక్క అయమ్‌ = ఈ; దృక్సాతః = చూపుపాటు; కృపాతః = దయతో; 
యత్‌ + ఉపరి = ఎవనిపై; విలసతి = ప్రకాశించునో; అస్య = వానియొక్క; ఉరసి = 


10 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


వక్ష్యస్థలము పై; భ్రశ్యత్‌ = విడిపోవుచున్న కబరభర = బరువైన కొప్పునుండి; నిర్యత్‌ 
= జాజుచున్ను సుమనసః = పూలుగలవారు; “స్త్రియః సుమనసః పుష్పమ్‌ ప్రసూనం 
కుసుమం సుమమ్‌ - అని యమరము. స్మర = మన్మథునియొక్క శర = బాణములచ్చే; 
పర + అధీన = పరవశమైన; మనసః = మనస్సులు గలవారు నగు; స్వః + బాలాః 
= స్వర్ణలోకమునందలి యప్పరఃకాంతలు; 'స్వరవ్యయస్వర్ష్గనాకత్రిదివ త్రిదశాలయా? 
- అని యమరము. పతంతి = పడుచున్నారు. వారి యంతట వారే వచ్చి సంభోగమునకై 
యెదపై వ్రాలుచున్నారని భావము. తమ్‌ = వానిని; గంగాధరముఖాః = శివుడు 
మొదలగు; సురాః = దేవతలు; స్ఫురితతను = పులకించిన దేహములతో; గాయంతి 
= గానము చేయుచున్నారు. 

తాత్పర్యము : ఓ లక్ష్మీదేవీ! నీయొక్క దృష్టిపాతము కరుణతో నెవ్వనిపైం బడునో వాని 
యురఃస్థలముపై విడిపోవుచున్న పెద్దకొప్పులనుండి జలజల రాలుచున్న పూలతో 
మన్మథుని బాణములకుం బరవశించిన మనస్సులు కలవారై దేవతాగస్త్రీలు సురతకేళికై 
పడుచున్నారు. అట్టి వానిని జూచి శివప్రముఖులైన దేవత లందజు గగురుపొడిచిన 
యొడళ్ళతో గానము చేయుచున్నారు. అంత కంటె భాగ్యమేమి కావలయునని భావము. 


వ్యాకరణవిశేషములు క 

కృపాతః - పంచమ్యా స్తసిల్‌ (6-8-7) అను పాణినీయసూత్రముచేం బంచమీ- 
విభక్యర్థములో వచ్చిన 'తసిలొ ప్రత్యయము. 

స్ఫురితతను - గాయంతి? యను క్రియకు విశేషణ మగుటచే నపుంసకత్వము. 
స్య-స్య, బర-భర - అని హలావృత్తిచే వృత్యనుప్రాసము. 


ప్రథమ-ద్వితీయపాదముల చివర “మనసః అను మూడు హల్లుల సముదాయ 
మర్గభేదముతో నావృత్త మగుటచే యమకము. 


ఇటువంటి శ్లోకమే శ్రీశంకరభగవత్సాదుల సౌందర్యలహరి యందును గలదు- 


శ! నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం 
తవాపాజ్లాలోకే పతితమనుధావన్తి శతశః । 
గలద్వేణీబన్దాః కుచకల శవిప్రస్తసిచయా 
హరఠాత్‌త్రుట్యత్మాక్వో విగలితదుకూలా యువతయః ॥ (13) 


లక్షీ శ్రఅహరీ 11 


4 
అవతారిక : మజల నమ్మవారి కటాక్షమహిమనే వర్ణించుచున్నాండు - 
శ్లో॥ సమీపే సజ్లీతస్వరమధురభజ్లీ మృగదృశాం 

విదూరే దానాన్థద్విరదకలభోద్దామనినదః । 

బహిర్దారే తేషామ్‌ భవతి హయహేషాహలహలో 

దృగేషా తే యేషాముపరి కమలే! దేవి! సదయా॥ ౪ 


ప్రతిపదార్థము : కమలే! దేవి! = ఓ లక్ష్మీదేవీ! “కమలా శ్రీర్సరిప్రియా - అని యమరము. 
తే = నీయొక్క ఏషా దృక్‌ = ఈ చూపు; యేషామ్‌ + ఉపరి = ఎవరిపై; సదయా = 
దయతోం గూడినదై; (పతతి = పడునో యని శేషము); తేషామ్‌ = వారియొక్క 
సమీపే = దగ్గ ప్రదేశములో; మృగదృశామ్‌ = లేళ్ళచూపులవంటి చూపులు గల 
స్రీలయొక్క సంగీత = సంగీతాలాపముతోం గూడిన; స్వర = “సరిగమపధథని” 
స్వరములయొక్క మధుర = తియ్యని; భంగీ = మూర్చనాది పద్ధతి; భవతి = 
ఉండును; విదూరే = వారికిం గొంచెము దూరములో; దాన + అంధ = దానజలముచే 
మోద్చిన కన్నులుగల; ద్విరద = ఏనుంగులయొక్క కలభ = ఏనుంగు గున్నలయొక్క 
ఉద్దామ = గొప్పదైన; నినదః = ఘీంకారధ్వని; భవతి = ఉండును; బహిః + 
ద్వారే = బహిర్వారే = వారి కోటగుమ్మమునకు ముంగల; హయ = గుట్టిములయొక్క; 
హేషా = సకలింపులయొక్క కలకలః = కలకలధ్వని; భవతి = ఉండును. 


తాత్పర్యము : ఓ కమలాదేవీ! నీ చూపు దయతో నెవ్వరిపైం బ్రసరించునో వారికి 
సమీపములో గాయనీమణుల సంగీతస్వరమూర్చనాధ్వనులు, కొంచెము దూరములో 
మదించిన యేనుంగుల, యేనుంగుగున్నల మహాఘీంకారధ్వనులు, వారి కోటగుమ్మముల 
ముందు గుజ్జముల సకిలింపుల ధ్వనులు నుండును. 


లక్ష్మీకటాక్షము ప్రసరించిన వాండు మహారాజగును గాన వాని సన్నిధిలో 
సంగీతసభలు, కోటముందు గజతురగబలముల ధ్వనులు గొప్పంగా నుండునని 
భావము. 


ఇక్కడ (1) స్త్రీల సంగీతము (2) ఏనుంగుల ఘీంకారము (8) హయముల 
హేషలు నను మూండు వాక్యములందును ధ్వనియను నొకేయర్థమును జెప్పుటచే 
నిదర్శనాలంకారము. 


12 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


శో వాక్యార్థయోః సదృశయోరైక్యారోపో నిదర్శనా। (చంద్రా-5-58) 
సమానములైన వాక్యార్థముల కేకత్వారోపము నిదర్శన యని చంద్రాలోకలక్షణము. 


విశేషము : ఇక్కడ రెండవపాదములో దానాంధద్విరదములు మజియుం గలభములుం 
(ఏఎనుంగులు, ఏనుంగుగున్నలు) అని ద్వంద్వసమాసమునే చెప్పవలయును గాని, 
ద్విరదములయొక్క కలభములని షష్టీసమాసము చెప్పంగూడదు. 'కలభః కరిశాబకణ 
అని యమరకోశమునం దుండుటచేం గలభ శబ్దమునకే యేనుంగుగున్న యని 
యర్థమున్నప్పుడు మజల ద్విరదకలభ మని ద్విరదశబ్దము వాడుట వ్యర్థము. 
దానాంధములైన ద్విరదకలభములని చెప్పుట కూడ సరిగాదు. కలభములకు 
మత్తేభములవలె దానమదజలధార లుండుట యసంభవము. కలభ మనంగా 5 
సంవత్సరముల వయస్సు గల యేనుంగుగున్న, 


శో కాష్ట్రత్వక్‌ తృణసేవనస్తనుకచః పంకాంబుపాంసు ప్రియః 
స్వల్పం హృప్యతి కోపమేతి చ సుఖం దుఃఖం యతో బుద్ధ్వతి | 
శబ్బాదీనపి వేత్తి యంతృవశగో హ్యుత్త్ధానవిత్‌ ప్రోల్లసత్‌ 
స్వచ్చావగ్రహదంత ఏష కలభః ప్రాప్తః సమామ్‌ పంచమీమ్‌ ॥ 
(గజ-5-58) 


చెట్టుపట్టలను గడ్డిని దినునది, తక్కువ వెండ్రుకలు కలంది, బురదయందు, 
దుమ్మునందు దొరలునది, తక్కువ సంతోషము, కోపము గలది, సుఖదుఃఖముల 
నెజుంగునది, శబ్దజ్ఞానము కలది, మావటీని యదుపులో నుండునది, దాని యంతట 
యది లేచునది, ప్రకాశించు స్వచ్చమైన దంతపు మొలకలు గలది, యైదు సంవత్సరముల 


యీడు గలది కలభమని పాలకాప్యమహర్షి గజశాస్త్రము. 
ర్‌ 

అవతారిక : మజిల లక్ష్మీదేవి యపాంగములే తన పాపములను హరింపవలెనని 

ప్రార్థించుచున్నాండు - 

శ్లో; అగత్యైరిన్హాద్యైరపి పరమపుత్యః పరిచితో 
జగజ్జన్మస్టేమప్రలయరచనాశిల్పనిపుణః I 
ఉదజ్బత్సీయూషామ్బుధిలహరిలీలామనుహర - 
న్నపాబ్లస్తేల_మనమ్‌ మమ కలుషబృన్షం దలయతు ॥ ౫ 


లక్షీ శ్రఅహరీ 13 


ప్రతిపదార్థము : సంబోధనము లేని ప్రతిశోకమునందును లక్ష్మీదేవి సంబోధనము 
నధ్యాహారము చేసికొనవలయును. ఓ లక్ష్మీదేవీ! అగణ్ర్యాః = లెక్కింపలేని; పరమపుణ్రైః 
= మిక్కిలి పుణ్యాత్ములైన; ఇంద్ర + ఆద్యైః + అపి = ఇంద్రుడు మొదలగు దేవతలచే 
గూడ; పరిచితః = పరిచయము చేయంబడినది (సేవింపంబడినది); జగత్‌ = 
విశ్వముయొక్క జన్మ = పుట్టుక; స్థేమ = ఉండుట; ప్రలయ = లయము పొందుట 
యనువానిని; రచనా = చేయుట యను; శిల్ప = శిల్పమునందు; నిపుణః = 
సమర్థమైనది; ఉదంచత్‌ = పొంగుచున్న; పీయూష + అంబుధి = అమృతసముద్రము 
యొక్క లహరి = కెరటములయొక్క లీలామ్‌ = విలాసమును; అనుహరన్‌ = క్రమముగా 
హరించునదియగు; తే = నీయొక్క అపాంగః = వాలుచూపు; మమ = నాయొక్క 
అమందమ్‌ = తక్కువ కాని; కలుష బృందమ్‌ = పాపసమూహమును; దలయతు = 
చీల్చుంగాక! పోంగొట్టుంగాక! “పాపం కిల్చిషకల్మషం కలుషమ్‌) “బృందం నికురుంబం 
కదంబకమ్‌” అని యుభయత్ర యమరము. ఇక్కడ మూండవ పాదము చివర 
“అనుహరన్‌’ అనుచోట ‘'విలసిత* అను పాఠాంతరము గలదు. అప్పుడు - లీలా = 
విలాసముచే; విలసితః = ప్రకాశించునది యని యర్థము. 


తాత్సర్యము : ఎక్కువ పుణ్యము చేసినవారు, లెక్నింపలేని వారును నింద్రుండు 
మొదలగు దేవతల సేవాసంపర్మము గలది, జగములను బుట్టించుట, రక్షించుట, 
నాశనము చేయుటయను శిల్పములో నైపుణ్యము గలది, యుప్పాంగుచున్న యమృత 
సముద్రముయొక్క కిరణముల విలాసములను దొంగిలించునది యగు నీ వాలుచూపు 
కరడుగట్టిన నా పాపములను విదలించుంగాక! 


ఈ శ్లోకమే రసగంగాధరములో నిదర్శనాలంకార ప్రకరణములోం బదార్థ 
నిదర్శన కుదాహరణముగాం జూపంబడినది. పదార్థనిదర్శనా యథా - 'అగత్యి 
రింద్రాద్యైః...” అత్ర దృగన్లామ్బుధి లహరిలీలయోరాశ్రయభే దాద్భిన్నయోరపి 
సాదృశ్యమూలస్తాద్రూప్యాభఖిమానః। ఆరోపో వా దృగన్తే లహరిలీలాయాః ॥ 


ఇక్కడ లక్ష్మీదేవి దృగంతము, పీయూషాంబుధిలహరిలీల యొకే యాశ్రయము 
గలవి గావు. రెండును వేటు వేజు. అయినను రెండింటికి సాదృశ్యమూలమైన 
(లక్ష్మీకటాక్ష మమృతసముద్రతరంగము వంటిది) తాద్రూప్యాభిమానము కలదగుటచేం 
బదార్థనిదర్శనాలంకారము. లేక లక్ష్మీదేవి దృగంతముపై లహరిలీల యారోపింపం 
బడుటచేం గూడ నిదర్శనయే. 


14 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ఈ రసగంగాధరశ్లోకములో మూందవ పాదమునందు - “ప్రసర్పత్‌ 
పీయూషామ్బుధిలహరిలీలావిలసి తళ అను పాఠాంతరము గలదు. నాల్గవపాదము 
మొదట “దృగన్త - అను పాఠము గలదు. 


అందువల్లనే కావ్యమాలాసంపాదకులగు దుర్గాప్రసాదు గారు, శ్రీ బూర్గుల 
రామకృష్ణరావుగారు, నాగరాజశర్మగారు “అనుహరన్‌ అను పాఠమును (గ్రహించిరి. 
ఉస్మానియా ప్రతి సంపాదకులార్వేంద్రశర్మగారు, చంద్రప్రభావ్యాఖ్యాతలగు భువనేశ్వరకర 
శర్మగారు, 'విలసితి అను పాఠమును స్వీకరించిరి. బాల క్రీడాకర్తలగు శ్రీమధుసూదన 
శాస్త్రిగారు “ప్రసర్పత్సీయూషామ్బుధిలహరిలీలావి లసి తళ అను రసగంగాధరపాఠమునే 
లక్ష్మీలహరిలోం గైకొనిరి. ప్రసర్పత్‌ = వేగముగా బాముచుట్టలవలె వచ్చుచున్న 
కిరణములని యర్థము. సృప్‌ ౫౪ - గతౌ - భ్వాదిధాతువు. 


విశేషము : యతో వా ఇమాని భూతాని జాయన్వే యేన జాతాని జీవన్తి యత్ర్రయ- 
న్యభిసంవిశన్తి తద్విజిజ్ఞాసన్వ తద్ర్రృహ్నేతి।। ఈ భూతములన్నియు దేనినుండి 
పుట్టుచున్నవో, పుట్టినవి దేనివలన జీవించుచున్నవో, చివరకు దేనియందు 
బ్రవేశించుచున్నవో యది బ్రహ్మమని తెలిసికొనుమని తైత్తిరీయోపనిషత్తు. 


జన్మాద్యస్య యతః ((బ్ర.సూ. 1-1-2) “జన్మ + ఆది + అస్య + యతః 
అని బ్రహ్మసూత్రము. 

జన్మస్థితిభంగం యతః సర్వజ్ఞాత్‌ సర్వశక్తేః కారణాద్‌ భవతి తద్రహ్మేతి 
వాక్యశేషః - అని శ్రీశంకరభాష్యము. 
శో యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయమ్‌ । 

యో9_స్మాత్‌ పరస్మాచ్చ పరస్తమ్‌ ప్రపద్యే స్వయమ్బువమ్‌ ॥ 

(భాగ-8స్మ-8-8) 

అని శ్రీమద్భాగవతము. 


él ఎవ్వనిచే జనించు జగ-మెవ్వని లోపల నుండు లీనమై 
యెవ్వని యందు డిందు బర-మేశ్వరుం డెవ్వండు మూలకారణం 
బెవ్వం దనాదిమధ్యలయు.-డెవ్వండు సర్వము6 దానయిన వాం 
డెవ్వండు వాని నాత్మభవు-నీశ్వరునే శరణంబు వేండెదన్‌. 
(భాగ-రిస్క-73) 


లక్షీ శ్రఅహరీ 15 


అని పోతనమహాకవి యాంధ్రానువాదము. 


“జగజ్జన్మస్టేమప్రలయరచనాశిల్పనిపుణణ అనుటచే లక్ష్మీదేవికటాక్షమే 
పరబ్రహ్మస్వరూపమని ధ్వని. 


6 
అవతారిక : ఇప్పుడు పద్నాదేవి పాదారవిందమును వర్ణించుచున్నాండు - 


శ్లో;  నమన్మాలిశ్రేణి త్రిపురపరిపన్టిప్రతిలసత్‌ 
కపర్దవ్యావృత్తిస్ఫురితఫణి ఫూత్మారచకితః I 
లసత్ఫుల్లామ్భోజమదిమహరణ:ః కో౭_పి చరణః 
చిరం చేతశ్చారీ మమ భవతు వారీశదుహితుః ॥ ౬ 


ప్రతిపదార్థము : నమత్‌ = వంగి నమస్మరించుచున్న మౌళి = శిరస్సులయొక్క 
శ్రేణి = వరుసగల; శివుండు పంచాననుండు కావున నైదు తలలను వంచి నమస్మరించు 
చున్నాండని భావము. త్రిపురపరిపంథి = త్రిపురములకు శత్రువైన శివునియొక్క 
“అభీఘాతి పరారాతి (ప్రత్యర్థి పరిపన్ధినః - అని యమరము. ప్రతిలసత్‌ = 
ప్రతిప్రకాశించుచున్న కపర్ద = జటాజూటముయొక్క వ్యావృత్తి = కదలికచే; స్ఫురిత 
= అదిరిన; ఫణి = పాముయొక్క ఫూత్మార = ఫూత్మారముచే - బుస్స కొట్టుటచే; 
చకిత = భయపడిన - ఇది చరణమునకు విశేషణము. లసత్‌ = ప్రకాశించుచున్న; 
ఫుల్ల = వికసించిన; అంభోజ = పద్మముయొక్క 'మదిమ = మృదుత్వమును; హరణః 
= హరించునది యగు; వాః + ఈశ = జలాధిపతియెన సముద్రునియొక్క “ఆపః స్త్రీ 
భూమ్ని వార్వారి” - అని యమరము. దుహితుః = కూంతురైన లక్ష్మీదేవియొక్క 
కః + అపి = ఒకానొక యనిర్వాచ్యమైన; చరణః = పాదము; చిరమ్‌ = ఎల్లప్పుడు; 
మమ = నాయొక్క; చేతః + చారీ = మనస్సునందు సంచరించునది; “చిత్తం తు చేతో 
హృదయం స్వాంతం హృన్మానసమ్‌ మనః) - అని యమరము. భవతు = అగుగాక! 


తాత్పర్యము : శివుండు లక్ష్మీదేవి పాదములకు వంగి నమస్మరించుచున్నాండు. 
పంచముఖుండైన శివుడు తన యైదు తలలను వంచి నమస్మరించుచుండంగా 
నాశిరస్సులపై నున్న జటాజూటమునకుం జుట్టంబడి యున్న పామున కదురుపాటు 
కలిగి పడగయెత్తి పూత్మారముతో బుస్సకొట్టినది. ఆ పాము బుస్సకు భయపడి లక్ష్మీదేవి 
తన పాదమును వెనుకకు లాగికొన్నది. ఆ పాదము బాగుగా వికసించిన పద్మముయొక్క 


16 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


మెత్తదనమును దొంగిలించునది. అమ్మవారి పాదము తామరపూవుకంటెను మెత్తనైనదని 
భావము. అట్టి యలౌకిక మహిమగల లక్ష్మీదేవి పాద మెల్లపుడు నా మనసులో 
సంచరించుంగాక! నా హృదయమునందు నిల్చుంగాక! యని భావము. 


'మ్రదిమ : పృథ్వాదిభ్య ఇమనిజ్వా (5-1-122) అను సూత్రముచే మృదుశబ్దముపై 
“ఇమనిచ్‌' ప్రత్యయము చేరి 'రబుతో హలాదేర్లఘోః (6-4-161) అను సూత్రముచే 
“వృ” అను నక్షరము నందలి బుకారమునకు రేఫము, ఉకారలోపమువచ్చి మదిమయని 
యెనది. 


లక్ష్మీదేవి “శివవంద్య” (శివుంనిచేం గూడ నమస్మరింపందగినది) యని చిన్న 
వాక్యములోం జెప్పందగిన విషయమును “'నమన్నాళి ms చకితూ అని యేకసమాసము 
లో దీర్గవాక్యములోం జెప్పుటచేం బ్రౌఢిియను గుణము గలదు. 


అర్థస్య ప్రాఢిరోజః (కావ్యా-3-2-2) 


పదార్ధె వాక్యరచనా వాక్యార్ధే చ పదాఖిధా । 
ప్రొఢిర్వాససమాసౌచ సాభిప్రాయత్వమేవ చ ॥ 


అని వామనుని కావ్యాలంకారసూత్రము. కుదించిచెప్పుట సమాసము. విస్తరించి చెప్పుట 
వ్యాసము. 

పద్నాక్షుండు = పద్మముల వంటి కన్నులు గలవాండు విష్ణుమూర్తి. కాని రాయలవా- 
రాముక్తమాల్యదలో - “బాలార్మాంశువిజ్బంభితామల శరత్పద్య్మాక్ష!” (ఆముక్త-1-86) 
బాలసూర్యుని కిరణములచే వికసింపంబడిన నిర్మలమైన శరత్మాలమునందలి పద్మముల 
వంటి కన్నులు గలవాండా! యని శ్రీవేంకటేశ్వరస్వామిని దీర్ధసమాసములో 
సంబోధించుట ప్రాఢి. 


విశేషము : ఈ శ్లోకము మొదలుకొని లక్ష్మీదేవి సౌందర్యమును వర్ణించుచున్నాండు. 
“దేవతానాం రూపమ్‌ పాదాంగుష్టాత్‌ ప్రభృతి వర్ధతే. మానుషాణాం కేశాదారభ్యేతి 
ధార్మికాకి దేవతల రూపము పాదములనుండి, మానుషుల రూపము కేశములనుండి 
వర్ణింపంబడునని మల్లినాథమహోపాధ్యాయుని కుమారసంభవ సంజీవనీవాక్యము 
ననుసరించి పద్మాదేవి పాదారవిందముతో వర్ణనము మొదలుపెట్టినాండు. 


లక్షీ శ్రఅహరీ 17 


7 
అవతారిక : ఇప్పు డిందిరాదేవి పాదకాంతిని వర్ణించుచున్నాండు - 


శ్లో; ప్రవాలానాం దీక్షాగురురపి చ లాక్షారుణరుచాం 
నియన్రీ బన్ఫూకద్యుతినికరబంధూకృతపటు: | 
నృణామన్తర్థాన్తం నిబిడమపహర్తుం తవ కిల 
ప్రభాతశ్రీరేషా చరణరుచివేషా విజయతే ॥ ౭ 


ప్రతిపదార్థము : ప్రవాలానామ్‌ = పగడములకు లేక లేంతచిగుళ్ళకు; “'ప్రవాలో౭ స్రీ 
కిసలయే వీణాదట్లే చ విద్రుమే యని మేదినీకోశము. దీక్షాగురుః = దీక్షనిచ్చిన 
యాచార్యుండు; అపి చ = ఇంకను; లాక్షా = లక్కయొక్క అరుణరుచామ్‌ = ఎట్ట్జని 
కాంతులకు; నియంత్రీ = నియంత్రించునది; బంధూక = మంకనపూవులయొక్క 
ద్యుతి = కాంతుల; నికర = సమూహమునకు; బంధూకృత = చుట్టమగుటలో; 
పటుః = నేర్చుగలది యగు; తవ = నీయొక్క చరణరుచివేషా = పాదకాంతివేషములో 
నున్న; ఏషా = ఈ; ప్రభాతశ్రీః = ప్రాతకాలశోభ; నృణామ్‌ = మానవులయొక్క 
నిబిడమ్‌ = దట్టమైన; అంతః + ధ్వాంతమ్‌ = లోపలనున్న చీకటిని; అపహర్తుమ్‌ = 
దొంగిలించుటకు (పోంగొట్టుటకు) కిల = సమర్థమైనదై; విజయతే = సర్వోత్మృష్టముగా 
నున్నది. 


తాత్పర్యము : ఈ శ్లోకములో లక్ష్మీదేవి చరణకాంతి పగడములకంటె, లేంతచిగుళ్ళ 
కంటె, లక్కకంటె, మంకెనపూవులకంటె, బ్రభాతకాంతులకంటె మిక్కిలి యెట్టినైన 
దని వర్ణింపంబడినది. ఓ లక్ష్మీదేవీ! పగడములకు లేంతచిగుళ్ళకు దీక్ష నొసంగిన 
గురువు, లత్తుక యొణ్జనికాంతుల నడ్డగించునది, మంకెనపూవులకు బంధువైనదియె 
మానవుల దట్టమైన లోంజీంకటిని హరించునదై నీ చరణవేషములో నున్న యీ 
ప్రభాతశోభాలక్ష్మి సర్వోత్మృష్టముగా వర్తిల్లుచున్నది. 


బంధూకృతి : ఇంతకు ముందు బంధువు కాని దానిని బంధువుగా సంపాదించునది. 
బంధు + కృతి = కృభ్యస్తియోగే సంపద్యకర్తరి చ్విః (5-4-50) అను సూత్రముచే 
“చ్వి ప్రత్యయము. బంధు + చ్వి + కృతి. చ్వౌ చ (7-4-26) అను సూత్రముచే 
బంధుశబ్దమునందలి ఉకారమునకు దీర్మము వచ్చి 'బంధూకృతి యని యగును. 
“అభూతతద్భావ ఇతి వక్తవ్యమ్‌” అను వార్తికముచే నంతకు ముందు కానిది, 
తద్భావమును బొందుట చ్విప్రత్యయార్థము. 


18 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


అతథ్యమారోపయితుం తధథ్యాపాస్తిరపహ్నుతిః | (చం[దా-5-24) 
అసత్యవిషయమునారోపించుటకు సత్యవిషయమును గప్పిపుచ్చుట యపహ్నుతి. 
కైతవాపహ్నుతిర్వక్తా వ్యాజాద్యైర్నిహ్నవే పదైః | 
నిర్యాన్తి స్మరనారాచాః కాంతా దృక్సాతకైతవాత్‌ ॥ (చంద్రా-5-28) 
మచ్చెకంటి చూపుల మిషతో మన్మథుని బాణములు వెలువడుచున్నవని యసలు 
విషయమును గప్పిపుచ్చి వర్ణించినచోం గైతివాపహ్నుతి యని చంద్రాలోకము. ఇక్కడ 
లక్ష్మీదేవి చరణరుచిని నిహ్నవించి ప్రభాతశ్రీనిం జెప్పుటచే నపహ్నుతి యలంకారము. 


దీక్షాగురు - నియంత్రీ - బంధూకృతిశబ్బములు సాదృ్భశ్యవాచకములు గావున 
నుపమాధ్వని. 


8 


అవతారిక : ఇప్పుడు లోకమాత మృదువైన చరణమును గఠోరమైన తన వాణి యెట్లు 
వర్ణింప గలదని వినయముతో జెప్పుచున్నాండు - 


శ్లో॥ ప్రభాతప్రోన్మీలత్‌ కమలవనసజ్ఞారసమయే 
శిఖాః కిజ్ఞల్మానాం విదధతి రుజం యత్ర మృదులాః I 
తదేతన్మాతస్తే చరణమరుణం శ్లాఘ్యకరుణం 
కఠోరా మద్వాణీ కథమియమిదానీమ్‌ ప్రవిశతు ॥ ౮ 


ప్రతిపదార్థము : మాతః! = ఓ తల్లీ! లక్ష్మీ! ప్రభాత = ప్రాతకాలమునందు; ప్ర + 
ఉత్‌ + మీలత్‌ = ప్రోన్మీలత్‌ = మిక్కిలి వికసించుచున్న; 'ప్రభాతోన్మీల చ్చీ యని 
బూర్లులవారి పాఠము. అప్పుడు - ఉన్మీలత్‌ = వికసించుచున్న శ్రీ = శోభతోం 
గూడిన యని చెప్పుకొనవలయును. కమలవన = పద్మసమూహమునందు; సంచార 
సమయే = నడయాడు వేళలో; యత్ర = ఎక్కడ; మృదుల = మెత్తనివియైన; 
కింజల్మానామ్‌ = కేసరములయొక్క శిఖాః = కొనభూగములు; రుజమ్‌ = బాధను; 
విదధతి = కల్గంజేయుచున్నవో, యట్టి; శాఘ్యకరుణమ్‌ = పొగడందగిన దయ గలది; 
అరుణమ్‌ = ఎల్జినిది యగు; తత్‌ + ఏతత్‌ = ఆయీ; చరణమ్‌ = పాదమును; 
కఠోరా = కఠినమైన; ఇయమ్‌ = ఈ; మత్‌ + వాణీ = నాయొక్క మాట; ఇదానీమ్‌ = 
ఇప్పుడు; కథమ్‌ = ఎట్లు; ప్రవిశతు = ప్రవేశింపంగలదు? స్తుతింపంగలదు? 


లక్షీ శ్రఅహరీ 19 


తాత్పర్యము : ఓ జననీ!; లక్ష్మీదేవీ! సూర్యోదయకాలములో నీవు పద్మవనములో 
సంచరించునప్పుడు మిక్కిలి మెత్తవైన పద్మకేసరముల మొనలు కూడ నీ పాదమునకు 
(గ్రుచ్చుకొని బాధ కల్గంజేయుచున్నవి. నీ పాదము కమలకేసరముకంటెను కోమల 
మైనది. అందువల్లనే మిక్కిలి యొజ్జినిది, శ్లాఘింపందగిన దయ గలది. అటువంటి 
మృదులమైన నీ చరణమును స్తుతించుటకు నా వాణి యెట్లు ప్రవేశింపంగలదు? 
ఎప్పుడు నేవిధముగను టబ్రవేశింపంజాలదు. నీ చరణమును వర్ణించుటకు నేను 
సమర్భుండను గానని భావము. 


ఇక్కడ మిక్కిలి మెత్తనివి యగు పద్మకేసరముల మొనలుకూడ ముండ్లవలె 
గ్రుచ్చుకొని లక్ష్మీ పాదములు కందిపోవున ట్లెజ్టవానిగాం జేయుచున్నవని వర్ణించుటచే 
నతిశయోక్తి యలంకారము. 


9 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి స్మరణమహిమను వర్ణించుచున్నాండు. 


శ్లో స్మితజ్యోత్నామజ్ఞద్దిజ మణి మయూఖామృతర్వురై - 

ర్నిషిజ్బన్తీం విశ్వం తవ విమలమూర్తిం స్మరతి యః । 

అమనం స్యన్దన్తే వదనకమలాత్తస్య కృతినో 

(n (nr అవి రే 

వివిక్తా వై కల్పాః సతతమవికల్పా నవగిరః ॥ ౯ 
ప్రతిపదార్థము : ఓ లక్ష్మీదేవీ! స్మిత = నీ నవ్వనెడు; జ్యోత్స్నా = వెన్నెల యందు; 
మజ్జత్‌ = మునుంగుచున్న, ద్విజమణి = శ్రేష్టమైన దంతములయొక్క లేక దంతములనెడు 
మణులయొక్క మయూఖ = కిరణకాంతులనెడి; అమృతరురైః = అమృతము 
(ప్రవహించు సెలయేళ్ళచే; విశ్వమ్‌ = సమస్తజగత్తును; నిషిజ్బున్తీమ్‌ = తడుపుచున్న 
తవ = నీయొక్క విమలమూర్తిమ్‌ = నిర్మలమైన విగ్రహమును; యః = ఎవండు; 
స్మరతి = స్మరించుచున్నాండో; తస్య కృతినః = ఆ కుశలునియొక్క కృతీ కుశల 
ఇత్యపి? యని యమరము. వదనకమలాత్‌ = ముఖపద్మమునుండి; వివిక్తా = 
వివేకమునందు; అవికల్పాః = మాబులేని; కల్పాః = యధథోచితసామర్థ్యముగల; 
నవగిరః = క్రొత్త వాక్కులు; వై = నిశ్చయముగా; సతతమ్‌ = ఎల్లప్పుడు; అమందమ్‌= 
ఎక్కువగా; స్యందంతే = ప్రవహించుచున్నవి. 


20 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


తాత్పర్యము : ఓ లక్ష్మీదేవీ! నీ నవ్వనెడు వెన్నెలలో మునుంగుచున్న నీ దంతము 
లనెడు మణులయొక్క కిరణము లనెడు నమృతనదీప్రవాహములచే సమస్తవిశ్వమును 
దడుపుచున్న నీ నిర్మలమైన దివ్యమూర్తి నెవ్వండు స్మరించునో యా పుణ్యాత్ముని 
ముఖపద్మమునుండి వివేచనతోం గూడినవి, వికల్చములు లేనివి యథోచితసామర్థ్యము 
గల వ్రతకల్పములవంటి నూతనవాక్కు లెల్లప్పుడు నిశ్చయముగా బ్రవహించును. 


ఈ శ్లోకములో స్మితమునందు జ్యోత్సాత్వము, దంతములందు మణిత్వము, 
మయూఖములం దమృతరురత్వము నారోపింపంబడుటచే రూపకాలంకారము. 
అవికల్పములు, కల్పములు ననుచోట విరోధాభాసము. 


10 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి మంత్రబీజాక్షర జపమహిమను వక్కాణించుచున్నాండు- 


శ్లో; శరౌ మయాబీజౌ హిమకరకలాక్రాన్తశిరసౌ 

విధాయోర్థ్వమ్‌ బిన్దుం స్ఫురితమితి భీజం జలధిజే! । 

జపేద్యః స్వచ్చన్దం సహి పునరమన్గం గజఘటా- 

మద ట్రామ్యద్‌భృజ్ఞెర్ముఖరయతి వేశ్మాని విదుషామ్‌ ॥ ౧౦ 
ప్రతిపదార్థము : జలధిజే = సముద్రమునుండి పుట్టిన లక్ష్మీదేవీ!; మాయాబీజౌ = 
మాయకు మూలములైన; భగవంతుని యఘటనఘటనాశక్తికి మాయయని పేరు. 
లేక, మాయాః = లక్ష్మీదేవియొక్క బీజౌ = మంత్రబీజాక్షరములైన; “ఇందిరా లోకమాతా 
మా యని యమరము. శరౌ = శకార-రకారములను; హిమకర = చంద్రునియొక్క 
కలా = కళచే; ఆక్రాంత = ఆక్రమింపంబడిన; శిరసౌ = తల గల వానినిగాం జేసి; 
చంద్రకళయొక్క యాకారము గల ఈకారముతోం గూడిన శిరోభాగము గలవిగా; 
విధాయ = చేసి; ఊర్థమ్‌ = వాని పైభాగమునందు; బిందుంచ = పూర్ణానుస్వారమును 
గూడ; విధాయ = ఉంచి; ఇతి = ఈ విధముగా; స్ఫురితమ్‌ = స్ఫురించిన (ప్రకాశించిన); 
“'స్ఫుటితమ్‌” అని పాఠాంతరము. అప్పుడు స్ఫుటితమ్‌ = సంపుటి చేయంబడిన; బీజమ్‌ 
= (శ+ర+ఈ+0 = శ్‌+ర్‌+ఈ+0) “శ్రీం అను బీజాక్షర మంత్రమును; యః = 
ఎవండు,; స్వచ్చందమ్‌ = స్వేచ్చగా (స్వీయమార్గములో); జపేత్‌ = జపముచేయునో; 
సః = వాండు; హి = నిశ్చయముగా; పునః = మటలు; అమందమ్‌ = తక్కువ కాని; 
గజ = ఏనుంగులయొక్క ఘటా = సమూహముయొక్క మద = మదజలమునందు; 


లక్షీ శ్రఅహరీ 21 


భ్రామ్యత్‌ = భ్రమించుచున్న తిరుగుచున్న భృంగైః = తుమ్మెదలచే; విదుషామ్‌ = 
పందితులయొక్క వేశ్మాని = ఇండ్లను; ముఖరయతి = ధ్వనింపంజేయును. 
తాత్పర్యము : మాయకు లేక లక్ష్మీదేవికి మూలబీజములైన శవర్ణ-రేఫములను, 
చంద్రకళాకారములో నున్న ఈకారముతోం గూడిన వానినిగాం జేసి వాని శిరస్సుపైం 
బూర్జబిందువు నుంచంగా వచ్చిన “శ్రీం అను లక్ష్మీబీజాక్షరమంత్రము నెవండు 
స్వచ్చందముగా జపించునో యతండు పండితుల గృహములను గూడ నెక్కువ యేనుంగు 
గుంపులయొక్క మదజలధారలలోం దిరుగు తుమ్మెదల రుంకారములతో నిండిన 
వానిగా జేయును. లక్ష్మీబీజాక్షరజపము చేయువాండు తాను ధనవంతుం డగుటయే 
కాక మజల నితరపండితులను గూడ ధనవంతులుగాం జేయునని భావము. 


ఇక్కడ లక్ష్మీమంత్రమును జపించిన వాండు తక్కిన పండితులను గూడ 
ధనవంతులుగాం జేయుచున్నాండని చెప్పవలసిన విషయమును బండితుల గృహముల 
నేనుంగు గుంపుల మదజలధారలపై మూంగుచున్న తేంట్ల రుంకారములతో మోంగు 
వానిగాం జేయుచున్నాందని భంగ్యంతరముగాం జెప్పుటచేం బర్యాయోక్త మలంకారము. 


శ్లో॥  కార్యాద్యైః ప్రస్తుతైరుక్తే పర్యాయోక్తమ్‌ ప్రచక్షతే । 

తృణాన్యంకురయామాస విపక్షనృపపద్మసు ॥ (చంద్రా-5-70) 
ప్రస్తుతకార్యముచేం బ్రస్తుతకారణముయొక్క ప్రతీతి గల్లినచోం బర్యాయోక్తాలంకారము. 
ఓరాజా! నీవు శత్రువుల యిండ్లలో గడ్డి మొలుచునట్టు చేసితివి. ఇక్కడ న్‌ శత్రువుల 
యిండ్లలో గడ్డి మొలిచినదను కార్యమువలన నీ శత్రువు లందబు చచ్చిరను కారణము 
ప్రతీయమాన మగుటచేం బర్యాయోక్తమని చంద్రాలోకము. 

పర్యాయోక్తం తు గమ్యస్య వచో భంగ్యంతరాశ్రయమ్‌ । 

గమ్యమైన దానిని బ్రకారాంతరముగాం జెప్పినచోం బర్యాయోక్తమని 
కువలయానందము. 

వివక్షితస్యార్థస్య భంగ్యంతరేణ ప్రతిపాదనమ్‌ పర్యాయోక్తమ్‌। 


చెప్పం దలంచిన యర్థమును భంగ్యంతరముగాం బ్రతిపాదించినచోం బర్యాయోక్తమని 
రసగంగాధరము. 


22 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ఇటువంటి శ్లోకమే శ్రీశ్రీహర్షుని నైషధీయచరితము నందును గలదు. 


శో అవామావామార్ధె సకలముభయాకారఘటనాద్‌ 
ద్విధా భూతం రూపమ్‌ భగవదభిధేయమ్‌ భవతి యత్‌ । 
తదన్తర్మన్తమ్‌ మే స్మరహరమయం సేన్గుమమలం 
నిరాకారం శశ్వజ్ఞప నరపతే! సిద్ద్వతు సతే॥ (నైష-14-88) 


ఇది సాక్షాత్సరస్వతీదేవి నలమహారాజున కుపదేశించిన చింతామణీమంత్ర 
శ్లోకము. దీనికి (1) భగవత్సరముగా (2) మంత్రపరముగా (8) యంత్రపరముగా 
ననేకార్థములు వచ్చును. 


1) భగవత్సరము : ఓ నలమహారాజా! దేహములో సగభాగము నందుం బురుషుండును, 
సగభాగమునందు స్రీయును రెండు విధములుగా నేర్పడి యా రెండాకారములు 
కలియుటవలన సంపూర్ణమైన భగవచ్చబ్దముచేం జెప్పందగిన యర్ధనారీశ్వరరూపము, 
చంద్రకలతోం గూడినదియు, నిర్మలమైనదియు నేయాకారము లేనిదియు, 
మంత్రరూపమై హకారరూపమైన నా రూపము నంతఃకరణమునందు మాటిమాటికి 
జపింపుము. ఆ మంత్రస్వరూపుందైన యర్ధనారీశ్వరుండు నీకుం బ్రసన్నుం డగుంగాక! 


2) మంత్రపక్షము : పూర్వార్థమునందు (అవా) ఓకారముచే (మా) మకారముచే 
(ఓమ్‌) నట్లే యుత్తరార్ధమునందు ఓకార-మకారములతో (ఓమ్‌) గూడినదై యనంగా 
నాద్యంతములందు ఓంకారములతో హరమయమైనది “ఓం హర ఓంి అను 
నుభయాకారము గలది, హరవర్ణములతో ఈకార బిందువులతోం గూడినది (హ్‌ + 
ర్‌ + ఈ + 0) “హ్రీం” అనునది, యాద్యంతములందుం బ్రణవము చేరినచో '*ఓం 
హ్రీం ఓం’ అని యగును. అట్లే సకల - కకార లకారములతో నుభయాకారము 
నొంది ఈకార బిందువులతో గూడి క్‌ + ల్‌ + ఈ + ౦ క్లీం అనునది, 
యాద్యంతములందు నోంకారముల చేరినచో “ఓం క్లీం ఓం” అగును. 
భగవత్స్వరూపములై, నిర్మలములైన “ఓం హ్రీం ఓం” ఓం క్షీం ఓం) అను మంత్రములను 
నెల్లప్పుడు జపింపుము. నీకు మంత్రము సిద్ధించును. 

8) యంత్రపక్షము : భగవద్యోనివలెం గనంబడు నేత్రికోణాత్మకరూపము గలదో యది 


యుభయాకారఘటనముచే - రెండు త్రికోణములు కలియుటచే షట్మోణ మేర్చడును. 
ఆ షట్మోణములకు మధ్యనున్న మంత్రము “ఓం హ్రీం ఓం) లేక 'ఓం క్తీం ఓం”. ఈ 


లక్షీ శ్రఅహరీ 23 


మంత్రమును షట్కోణయంత్రమునందు నిలిపి ధ్యానము చేయుము. నీకు సర్వము 
సిద్ధించును. 


ఇదియే శ్రీశ్రీహర్నుం డుపాసించిన చింతామణీమంత్రము. కొందటీ 
మంత్రమును ఓం హ్రీం క్లీం ఓం” అని కూడ సంపుటీకరించుచున్నారు. 


మంత్రశాస్త్రములో “ఓం ఐం హ్రీం క్తీం శ్రీం మొదలగునవి ప్రధాన 
బీజాక్షరములు. శ్రీశ్రీహర్షకవి 'ఓం హ్రీం క్లీం) బీజాక్షరముల నుపదేశించినాండు. 
జగన్నాధకవి “శ్రీం? అను బీజాక్షరము నుపదేశించినాండు. రెండు శ్లోకములు 
పృథ్వీవృత్తములే. 


పూర్వ గోదావరీమండలమునందలి కోనసీమలోని పేరూరు, ముంగండ 
మొదలగు గ్రామములు మంత్రశాస్తమునకు, మంత్రశాస్త్రజ్ఞులగు పండితులకు 
నిలయములు. జగన్నాథపండితరాయల పూర్వవంశజులు ముంగండ గ్రామవాస్తువ్యులని 
ప్రాచీన పండిత పరంపరాప్రసిద్ధము. పండితరాయలు కూడ మంత్రశాస్త్రనిష్టాతుం 
డనుటకుం గొన్ని నిదర్శనము లతని (గంథములందే గలవు. 


(1) ప్రతిభ (2) వ్యుత్పత్తి (3) అభ్యాసము ననునవి కావ్యనిర్మాణమునకు 
హేతువులని యాలంకారికుల మతము. జయదేవుండు, జగన్నాథుడు మొదలగువారు 
కావ్యమునకుం బ్రతిభయే ప్రధానకారణమని, వ్యుత్సత్యభ్యాసములు ప్రతిభావికాసమునకు 
హేతువులని ప్రతిపాదించినారు. ఈ సందర్భములో జగన్నాథ మహాకవి - 

“(ప్రతివాదిభిః మంత్రాదిఖిః కృతే కతిపయదివసవ్యాపిని వాక్సృంభే 
విహితానేకప్రబంధస్యాపి కావ్యానుదయస్య దర్శనాత్‌ - “ప్రతివాదులు మంత్రాదులచే 
వాక్‌స్తంభనమును జేసినచో నా మంత్రశక్తిగల కొన్నిదినముల వకు ననేక 
మహాగ్రంథములు రచించిన కవికిం గూడం గావ్యమును రచింపం గల శక్తి లేకపోవుట 
లోకములోం జూచుచున్నామని రసగంగాధరములో వాక్రుచ్చినాండు. 


11 
అవతారిక : ఇప్పుడు రమాదేవి చరణస్మరణ సామర్ధ్యమును వర్ణించుచున్నాండు. 


శ్లో స్మరో నామం నామం త్రిజగదభిరామం తవ పదమ్‌ 
ప్రపేదే సిద్ధిం యాం కథమివ నరస్తాం కథయతు | 


24 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


యయా పాతం పాతం పదకమలయోః పర్వతచరో 
హరో హా రోషార్హామనునయతి శైలేన్హతనయామ్‌ ॥ 11 


ప్రతిపదార్థము : ఓలక్ష్మీదేవీ! త్రిజగత్‌ = ముల్లోకములకు; అభిరామమ్‌ = అందమైన; 
తవ = నీయొక్క పదమ్‌ = పాదమును (అడుగును); నామం నామమ్‌ = నమస్మరించి, 
నమస్కరించి; స్మరః = మన్మథుడు; యాం సిద్ధిమ్‌ = వి సిద్ధిని; ప్రపేదే = పొందెనో; 
తామ్‌ = దానిని; నరః = సామాన్యమానవుండు; కథమ్‌ + ఇవ = ఏవిధముగా?) 
కథయతు = చెప్పంగలండు యయా = ఏ సిద్ధిచే; పర్వతచరః = పర్వతమునందుం 
జరించెడు; హరః = శివుండు; హా = అయ్యో; రోష + ఆర్హామ్‌ = కోపముచేం 
జెమర్చిన; శైల + ఇంద్ర + తనయామ్‌ = పర్వత శ్రేష్టుండైన హిమవంతునియొక్క 
కొమార్తెయైన పార్వతీదేవిని; పదకమలయోః = పాదపద్మములపై; పాతమ్‌ పాతమ్‌ 
= మాటిమాటికి బడుచు; అనునయతి = బతిమాలుచున్నాండు. 


తాత్పర్యము : ముజ్జగములకు మనోజ్ఞమైన నీయొక్క పాదమును మొక్కి మొక్కి 
మన్మధుండెట్టి సిద్ధిని సాధించెనో దానిని సామాన్యనరుండెట్లు వర్ణింపంగలండు? అట్టి 
సిద్ధిని బొందిన మదనుని శక్తివల్లనే పర్వతమునందుం దిరుగాడు శివుండు కూడ 
నయ్యో! కోపముచే6 జెమరించిన పార్వతీదేవి పాదములపై వ్రాలివ్రాలి 
ప్రసన్నురాలగుటకు వేండుకొనుచున్నాండు. 


ఇక్కడ శివుండు పార్వతిపాదములపైం బడుటకు మన్మథశక్తి కారణము. 
మన్మథునకా శక్తి వచ్చుటకు లక్ష్మీదేవి పాదనమస్మారము కారణము. ఇట్లుత్తరోత్తర 
వస్తువులకు బూర్వపూర్వవస్తువులు కారణమని చెప్పుటచేం గారణమాలయలంకారము. 


శో గుంఫః కారణమాలా స్యాద్యథా ప్రాక్‌ ప్రాంతకారణైః । 
నయేన శ్రీః శ్రియా త్యాగస్త్యాగేన విపులం యశః ॥ (చంద్రా-5-387) 
పూర్వపూర్వకారణము లనంతరములకు6 గారణములని గుంఫించినచోం 
గారణమాలాలంకారము. నీతివలన సంపద, సంపదవలనం ద్యాగము, త్యాగమువలనం 


గీర్తి వచ్చునని చంద్రాలోకలక్షణము. *నామం నామమ్‌, పాతమ్‌ పాతమ్‌” -అనునవి 
ణములంతములగు క్రియారూపములు. 


ణమ్‌ (నమ) - ప్రహ్వత్వే శబ్దేచ (భ్వాది) 


లక్షీ శ్రఅహరీ 25 


పత - గతౌ వా (చురాది) అను ధాతువులకు - అభీక్ష్యే ణముల్‌ చ (4-4-22) అను 
సూత్రముచే 'ణముల్‌ొ (అమ్‌) ప్రత్యయమువచ్చి 'నామం నామమ్‌ - పాతమ్‌ పాతమ్‌” 
అను రూపములేర్చడును. ఆభీక్ట్యమనంగా బౌనఃపున్యము. 


పునః పునః - మజల మజల యని యర్థము. సమానకర్శకములై పూర్వకాలమును 
బోధించు ధాతువులకుం బౌనః పున్యార్థములో “ఇముల్‌ ప్రత్యయము వచ్చును. 'ఆభీక్ట్యే 
ద్వే భవతః అనువార్తికముచేం బౌనః పున్యార్థములో ణములంతములగు ధాతువులకు 
ద్విర్వచనము వచ్చి 'నామం నామమ్‌’ “పాతమ్‌ పాతమ్‌” అను రూపములేర్చడును. 
ఈ ణములంతములగు ధాతురూపముల నెప్పుడు జంటలు జంటలుగానే ప్రయోగింప 
వలయును. సూత్రము నందలి చకారముచే 'క్వా ప్రత్యయము వచ్చి 'నత్వా నత్వా 
“పతిత్వా పతిత్వా అను రూపములు కూడ నేర్పడును. 


ఈ ప్రొఢప్రయోగములు జగన్నాథ్రపండితరాయల మహావైయాకరణత్వమును 
వ్యక్తము చేయుచున్నవి. జగన్నాథకవి సామాన్యపండితుండు గాండు. (1) శబ్దకౌస్తుభ 
శాణోత్తేజనము (2) మనోరమాకుచమర్దనమునను ప్రాఢగ్రంథములను రచించి వ్యాకరణ 
పాండిత్యమును వెల్లడించిన దిట్ట. 


12 
అవతారిక : ఇప్పుడు రమాదేవి కాలి గోళ్ళను వర్ణించుచున్నాండు - 


శో హరన్లో నిశ్శజ్కం హిమకరకలానాం రుచిరతాం 
కిరన్తః స్వచ్చనం కిరణమయపీయూషనికరమ్‌ । 
విలుమ్పన్తు ప్రాధా హరిహృదయహారాః ప్రియతమా 
మమాన్తః సన్తాపం తవ చరణశోణామ్బుజనఖాః 11 ౧౨ 


ప్రతిపదార్థము ఏ ఓ లక్ష్మీదేవీ! హిమకరకలానామ్‌ = చంద్రకళలయొక్క; రుచిరతామ్‌ 
= సొగసును; నిః + శంకమ్‌ = సందేహము లేకుండ; హరంతః = దొంగిలించునవియు; 
స్వ + తందహ్‌ = స్వేచ్చగా; కిరణమయపీయూషనికరమ్‌ = కాంతులతో నిండిన 
యమృత సమూహమును; కిరంతః = వెలిగ్రక్మునవియు; ప్రౌఢాః = నేర్చుకలవియు; 
హరి = విష్ణుమూర్తియొక్క హృదయ = వక్ష్యస్థలమునకు; హారాః = దండలవంటివియు; 
ప్రియతమాః = శ్రీమహావిష్ణువునకు మిక్కిలి యిష్టమైనవియునగు; తవ = నీయొక్క 
చరణ = పాదములనెడు; శోణ + అంబుజ = ఎజ్జిని పద్మముయొక్క నఖాః = 


26 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


గోళ్ళు; మమ = నాయొక్క అంతః = లోపలనున్న సంతాపమ్‌ = దుఃఖమును; 
విలుంపన్ల్తు = నాశనము చేయుం గాక! 


తాత్పర్యము : ఓ లక్ష్మీదేవీ! కొంచెము కూడ శంక లేకుండంగ, చంద్రరేఖల సౌందర్యము 
నపహరించునవియు, వెలుంగులతో నిండి స్వచ్చందముగా నమృత ప్రవాహమును 
వెలికిం జిమ్మునవియు, నడివయస్సులో నున్నవియు, లక్ష్మీదేవి విష్ణువక్షస్థలనివాసిని 
యగుటచే శ్రీవిష్ణుమూర్తి వక్ష్యస్థలమునకు హారముల వంటివియు, లేక రతిబంధ- 
విశేషములో లక్ష్మీదేవి తన పాదములను విష్ణువు వక్ష్యస్థలమునం దానుచుటచే స్వామి 
యురఃఫలకముపై దండలవలె నుండునవియు, నందువల్లనే విష్ణుమూర్తికి మిక్కిలి 
యిష్టమైనవియు నగు నీ యడుగుం దమ్ముల గోళ్ళు నా మనస్సులో నున్న దుఃఖమును 
బోంగొట్టుం గాక! 


ఇక్కడ లక్ష్మీదేవి యం[ఘ్రుల యందలి గోళ్ళను విష్ణుమూర్తి వక్షస్థల 
హారములుగా నూహించుటచే నుగ్రేక్షాలంకారము. శోణాంబుజమువంటి చరణమని 
యర్థము గావున నుపమితసమాసము. 


13 
అవతారిక : ఇప్పుడు మంగళదేవత కాలియందెలను వర్ణించుచున్నాండు - 


శ్లో మిషాన్మాణిక్యానాం విగలితనిమేషం నిమిషతా- 
మమన్దం సౌన్దర్యం తవ చరణయోరమ్బుధిసుతే! I 
పదాలజ్మాధాణాం జయతి కలనిక్వాణనపటుః 
ఉదజ్బున్నుద్దామస్తుతివచనలీలాకలకలః 11 ౧౩ 


ప్రతిపదార్థము : అంబుధిసుతే = సముద్రకుమారీ! లక్ష్మీదేవీ! తవ = నీయొక్క 
చరణయోః = పాదములయొక్క అమందమ్‌ = తక్కువ కాని; సౌందర్యమ్‌ = 
అందమును; మాణిక్యానామ్‌ = కెంపుల; మిషాత్‌ = మిషచే - వ్యాజముచే; విగలిత 
నిమేషమ్‌ = జిప్పపాటు లేకుండ; మిషతామ్‌ = చూచుచున్న పద + అలంకారాణామ్‌ 
= నీ పాదముల కలంకారములైన యందెలయొక్క (ఇది కర్భపదము); కల = అవ్యక్త 
మధురముగా; నిక్వాణన = (మోయగుటలో; పటుః = సమర్థమైనది; ఉదంచన్‌ = 
విజృంభించినది యగు; ఉద్దామ = గొప్పదైన; స్తుతివచన = స్తోత్రవాక్యములయొక్క 
లీలా = విలాసముయొక్క కలకలః = కలకలధ్వని; జయతి = సర్వోత్మ ృష్టముగా 
నొప్పుచున్నది. 


లక్షీ శ్రఅహరీ a7 


తాత్సర్యము : ఆందువారు పాదముల కలంకారములుగా నూపురములు ధరింతురు. 
ఆ నూపురములు కెంపులు పొదిగినవై యుండును. లక్ష్మీదేవి పాదమంజీరములు 
మాణిక్యములను మిషతో లక్ష్మీదేవి పాదముల గొప్పయందమును టిప్పపాటు లేకుండ 
దిలకించుచున్నవి. (మోంగుచున్న యా నూపురముల యవ్యక్తమధురధ్వని లక్ష్మీదేవిని 
స్తోత్రముచేయు కలకలధ్వనియై సర్వోత్మృష్టముగా నున్నది. లక్ష్మీదేవి పాద 
సౌందర్యమును జూచుచున్నవి నూపురములే. కలకలధ్వనులతో లక్ష్మీదేవిని స్తోత్రము 
చేయుచున్నవి నూపురములే. 


ఇక్కడం బాదాలంకారములైన నూపురములు కెంపు కన్నులతో లక్ష్మీదేవి 
పాదసౌందర్యమును జూచుచున్నవని, యా నూపురముల యవ్యక్తమధురధ్వని 
లక్ష్మీస్తోత్రవాక్య కలకలధ్వనిగా నున్నదని కవి యూహించుటచే నుత్రేక్షాలంకారము. 


14 
అవతారిక : ఇప్పుడు లక్కిమి కాలి పిక్కలను వర్ణించుచున్నాండు - 


శ్లో॥  మణిజ్యోత్సాజాలైర్నిజతనురుచామ్‌ మాంసలతయా 
జటాలం తే జజ్బాయుగలమఘభజ్లాయ భవతు । 
(భ్రమస్తీ యన్మధ్యే దరదళితశోణామ్బుజరుచాం 
దృశామ్‌ మాలా నీరాజనమివ విధత్తే మురరిపోః ॥ ౧౪ 


ప్రతిపదార్థము : ఓ లక్ష్మీదేవీ!; మురరిపోః = మురాసురునకు శత్రువైన శ్రీ విష్ణుమూర్తి 
యొక్క దర = కొంచెము; దళిత = విచ్చుకొన్న శోణ + అంబుజ = ఎట్టని 
పద్మములయొక్క రుచామ్‌ = కాంతులు గల; దృశామ్‌ = చూపులయొక్క మాలా = 
దండ; యత్‌ + మధ్యే = ఏ జంఘలమధ్య; భ్రమంతీ = తిరుగుచు; నీరాజనమ్‌ = 
హారతిని; విధత్తే ఇవ = పట్టుచున్న దానివలె నున్నదో; అట్టి జంఘాయుగలమని 
యన్వయము. మణిజ్యోత్సాజాలైః = పాదములకు దొడిగిన యందెలు, పట్టాలు, 
గొలుసులు మొదలగు నలంకారములలోం బొదిగిన రత్నములయొక్క వెన్నెలవంటి 
కాంతి సమూహముల చేత; నిజ = తమయొక్క తను = దేహముయొక్క రుచామ్‌ = 
కాంతులయొక్క మాంసలతయా = దట్టముగాం బడుటచే; జటాలమ్‌ = బలిసిన; తే 
= నీయొక్క; జంఘాయుగలమ్‌ = పిక్కలజంట; అఘభంగాయ = పాపములు 
పోంగొట్టుటకొబికు, భవతు = అగుంగాక! 


28 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


తాత్పర్యము : లక్ష్మీదేవి పాదముల కందెలు, గొలుసులు, చుట్లు మొదలగు భూషణములు 
గలవు. అవి యన్నియు రత్నములు పొదిగినవి. ఆ మణులు వెన్నెలల వంటి 
కాంతులీనుచున్నవి. ఆ కాంతులలో లక్ష్మీదేవి దేహకాంతులు కూడ దట్టముగా 
నుండును. లక్ష్మీదేవి కాలి పిక్కలు మిక్కిలి యందమైన వగుటచే మహావిష్ణువు వానిని 
నిత్యము తిలకించుచుండును. అప్పుడెజ్జిని పద్మములవంటి కాంతులు గల విష్ణుమూర్తి 
చూపుల మాలిక యామె రెండు పిక్కలమధ్యం దిరుగుచు వానికి నీరాజనము 
పట్టీనట్లుండును. అట్టి కాంతులతో నిండి, కండపట్టి బలిసిన లక్ష్మీదేవి జంఘాయుగ్మము 
నా పాపములను భంగము చేయుంగాక! 


“బలవాన్‌ మాంసలో9_౦సలః? అని యమరము. ప్రాణిస్థాదాతోలజన్య- 
తరస్యామ్‌ (5-2-96) అను సూత్రముచే జటాశబ్దముపై “లచ్‌ొ ప్రత్యయము వచ్చి 
“'జటాలి మని యగును. జటాల మనంగా జడలు గట్టినదని యవయవార్థము. 
బలిసినదని లాక్షణికార్థము. 


లక్ష్మీదేవి పిక్కల మధ్య భ్రమించు విష్ణుమూర్తి చూపులు నీరాజనము 
పట్టుచున్నట్లున్నవని కవి యూహించుటచే నుత్రేక్షాలంకారము. 


15 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి తొడలను వర్ణించుచున్నాండు - 


శ్లో హరద్గర్వం సర్వం కరిపతికరాణామ్‌ మృదుతయా 
భృశమ్‌ భాభిర్దమృం కనకమయరమావనిరుహామ్‌ | 
లసజ్ఞానుజ్యోత్సాతరణిపరిణద్ధం జలధిజే! 
తవోరుద్వన్హ్వం నః శ్రథయతు భవోరుజ్వరభయమ్‌ 1 ౧౫ 


ప్రతిపదార్థము : జలధిజే! = సాగరకన్యవైన లక్ష్మీదేవీ! మృదుతయా = మెత్తనివగుటచే; 
కరిపతికరాణామ్‌ = గజేంద్రుల తొండములయొక్క సర్వం గర్వమ్‌ = సమస్త దర్పమును; 
హరత్‌ = హరించునది; భృశమ్‌ = ఎక్కువగా; భాభిః = కాంతులచే; “భాభాశ్చవిద్యుతి 
దీప్తయః - అని యమరము. కనకమయ = బంగారముతో నిండిన; రంభా + 
అవని రుహామ్‌ = అరంటిచెట్లయొక్క దంభమ్‌ = డాంభికత్వమును; హరత్‌ = 
హరించునదియు; లసత్‌ = ప్రకాశించుచున్న జాను = మోంకాళ్ళయొక్క జ్యోత్స్నా = 
వెన్నెలవంటి కాంతులనెడు; తరణి = సూర్యునిచే; పరిణద్ధమ్‌ = కట్టంబడినదియగు; 


లక్షీ శ్రఅహరీ 29 


తవ = నీయొక్క ఊరుద్వంద్వమ్‌ = తొడల జంట; నః = మాయొక్క భవ = 
సంసారమనెడు; ఉరు = ఎక్కువయైన; జ్వరభయమ్‌ = రోగభయమును; శథయతు 
= శిథిలము చేయుంగాక! పోంగొట్టుం గాక! 


తాత్పర్యము : కవులు స్త్రీల తొడలను నేనుంగుల తొండములతోం గాని యరంటి 
బోదెలతోం గాని పోల్చి వర్ణింతురు. ఏనుంగు తొండములుగాని, బంగారపు టరంటి 
చెట్లుగాని లక్ష్మీదేవి తొడలతోం బోలవని చెప్పుచున్నాండు. ఏనుంగుల తొండములు 
కర్మశములైనవి. లక్ష్మీదేవి తొడలు మెత్తనివి. కాంబట్టి మృదుత్వముచే గజపతుల 
తొండములయొక్క గర్వమును సర్వమును హరించునవి. అరంటికాండములు కాంతి 
కలవిగావు. లక్ష్మీదేవి తొడలు కాంతులతో మెజయునవి. కాంబట్టి బంగారరంటి చెట్ల 
గర్వమును గూడ సంపూర్ణముగా హరించునవి. లక్ష్మీదేవి మోంకాళ్ళ కాంతి వెన్నెలవలె 
నున్నది. ఆ వెన్నెలయే సూర్యుడు. ఆ సూర్యునిచే గట్టంబడినవి యనంగా నా 
కాంతులచే బంధింపంబడినది లక్ష్మీదేవి యూరుద్వంద్వము. ఆ తొడల దోయినా 
సంసారరోగభయమును శిధిలము చేసి పోంగొట్టుంగాక! 


శ్వ! ఆరోగ్యమ్‌ భాస్మరాదిచ్చేచ్చియమిచ్చేద్ధుతాశనాత్‌ | 
ఐశ్వర్యమీశ్వరాదిచ్చేన్నోక్షమిచ్చేజ్జనార్దనాత్‌ I 
ఆరోగ్యము సూర్యునుండి, సంపద నగ్నినుండి, యైశ్వర్యము నీశ్వరునుండి; 
మోక్షమును విష్ణువునుండి కోరవలయునను వచనము ననుసరించి లక్ష్మీదేవి 
జానుకాంతి యనెడు సూర్యునిచే వెలుగొందు నూరు ద్వంద్వము మా సంసార 
రోగమును బోంగొట్టుంగాక! యని వర్ణింపంబడినది. 


ఇక్కడ లక్ష్మీదేవి తొడలు కోమలములు. ఏనుగు తొండములట్టివి కావు. 
లక్ష్మీదేవి తొండలు కాంతిమంతములు. అరంటిచెట్లట్టివి కావని యుపమానముల 
కంటె నుపమేయమున కాధిక్యమును వర్ణించుటచే వ్యతిరేకాలంకారము. 

“ఉపమానాదుపమేయస్య గుణవిశేషవత్వేనోత్మర్నో వ్యతిరేకః ఉపమానము 
కంటె నుపమేయమునకు గుణవిశేషము కల్లి యుండుటవలన నుత్మర్షమును జెప్పినచో 
వ్యతిరేకాలంకారమని రసగంగాధరము. 


కాళిదాసమహాకవి కుమారసంభవములో శ్రీ పార్వతీదేవి తొడల నిట్లే 
వర్ణించినాండు - 


30 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


శో నాగేన్రహస్తాస్వచి కర్మశత్వా- 

దేకాన్తశైత్యాత్‌ కదలీవిశేషాః | 

లబ్బాపి లోకే పరిణాహిరూపం 

జాతాస్తదూర్వోరుపమానబాహ్యాః ॥ (కుమా-1-36) 

ఐరావతాది నాగేంద్రముల తొండముల చర్మము కర్మశ మగుటచేతను; 
అరంటిచెట్లు నియతముగాం జల్లనివగుట చేతను శ్రీపార్వతీదేవి తొడలతోం బోల్బుటకు 
వెలియెనవని భావము. 


16 
అవతారిక : ఇప్పుడు జగజ్జనని నితంబబింబమును వర్ణించుచున్నాండు - 


శ్లో!  కలక్వాణాం కాజ్బీమ్‌ మణిగణజటాలామధివహన్‌ 
వసానః కౌసుమృం వసనమసనం కౌస్తుభరుచామ్‌ । 
మునివ్రాతైః ప్రాతః శుచివచనజాతైరతినుతం 
నితమృస్తే బిమ్బం హసతి నవమమ్బామృరమణేః ॥ ౧౬ 


ప్రతిపదార్థము : అంబ! = అమ్మా! లక్ష్మీదేవీ; కలక్వాణామ్‌ = (మువ్వలయొక్క) 
అవ్యక్తమధురధ్వనితో (మోంగుచున్నది; మణిగణ = రత్నముల సమూహముచే; 
జటాలామ్‌ = దట్టమైనది (నిండినది) యగు; కాంచీమ్‌ = ఒడ్డాణమును; అధివహన్‌ 
= ధరించినది; కౌస్తుభరుచామ్‌ = కౌస్తుభమణికాంతులకు; అసనమ్‌ = వాసమైన; 
కౌసుంభమ్‌ = కుంకుమపువ్వు వన్నెగల; వసనమ్‌ = బట్టను; వసానః = ధరించినది 
యగు; తే = నీయొక్క; నితంబః = పిజుందు లేక మొల; ప్రాతః = సూర్యోదయ 
కాలమునందు; మునివ్రాతైః = మహర్షుల సమూహముచే; శుచివచన జాతైః = 
పవిత్రమైన వాక్కుల సమూహములతో (వేదసూక్తములతో); అతినుతమ్‌ = ఎక్కువగా 
స్తుతింపంబడిన; అంబరమణేః = ఆకాశమునకు రత్నమైన సూర్యునియొక్క బింబమ్‌= 
మండలమును; హసతి = నవ్వుచున్నది. 

తాత్పర్యము : అవ్యక్తమధురమైన మువ్వల సవ్వడి గలది, నవరత్నముల సమూహముచే 
నిండినదియగు నొద్దాణమును ధరించినది, కౌస్తుభమణి కాంతులకు నిలయమైన 
కుంకుమవూపు రంగు గల యెట్టని వస్త్రమును ధరించినదియగు నీ జఘనభాగము - 


లక్షీ శ్రఅహరీ 31 


ప్రాతఃకాలములో మునుల సమూహముచేం బవిత్రవాగ్గాలముచే నెక్కువగా సోత్రము 
చేయంబడు సూర్యబింబమును నవ్వుచున్నది. గెల్బ్చుచున్నదని భావము. 


“మణిగణి - 'వసన-అసను - *వ్రాతైః ప్రాతి - శుచివచని మొదలగు 
తావులలో హల్లులావృత్తమగుటచే ననుప్రాసము. 


i 
అవతారిక : ఇప్పుడు విశ్వజనని నడుమును వర్ణించుచున్నాండు - 


శ్లో జగన్మిధ్యాభూతమ్‌ మమ నిగదతాం వేదవచసా- 
మభిప్రాయో నాద్యావధి హృదయమధ్యావిశదియమ్‌ । 
ఇదానీం విశ్వేషాం జనకముదరం తే విమృశతో 
విసన్దేహం చేతో౭_ జని గరుడకేతోః ప్రియతమే! ౧౭ 


ప్రతిపదార్థము : గరుదకేతోః = గరుత్మంతుడు కేతనము (జెండా గుర్తుగా గల 
విష్ణుమూర్తికి; ప్రియతమే! = మిక్కిలి ప్రియురాలవైన లక్ష్మీదేవీ!; జగత్‌ = కన్పట్టునట్టి 
యీ జగత్తంతయు; మిథ్యాభూతవ్‌ = మృషయైనది యని (ఉన్నట్టుగాం 
గనంబడుచున్నను లేనిది); “మృషా మిథ్యా చ వితథే” - యని యమరము. నిగదతామ్‌ 
= చెప్పునట్టి; వేదవచసామ్‌ = వేదవాక్యముల యొక్క అయమ్‌ = ఈ; అభిప్రాయః = 
అభిప్రాయము; మమ = నాకు; అద్య + అవధి = నేంటి దాయక; న + అధ్యావిశత్‌ = 
అవగతము కాలేదు; ఇదానీమ్‌ = ఇప్పుడు; విశ్వేషామ్‌ = సకల లోకములకు; జనకమ్‌ 
= జన్మస్థానమైన, తే = నీయొక్క ఉదరమ్‌ = కడుపును; విమృశతః = విమర్శించెడి; 
మమ = నాయొక్క చేతః = మనస్సు; విసందేహమ్‌ = సందేహము లేనిది; అజని = 
అయినది. 
తాత్సర్యము : వేదవచనములనంగా నుపనిషద్వాక్యములు. “బ్రహ్మ సత్యం జగన్మిథ్యా” 
బ్రహ్మమొక్కటి మాత్రమే సత్యమైనది. ఈ కనంబడు జగత్తంతయు మిథ్య - వాస్తవముగా 
లేనిది యని బోధించునవి. 

ఆండువారి నడుము మిక్కిలి సన్నముగా నున్నచో వారు సౌభాగ్యవతు 


లగుదురు. అందువల్లనే స్త్రీలకు నడుమున్నదా? లేదా? యని యతిశయోక్తితో వర్ణించుట 
కవి సమయము. సదసత్సంశయగోచరోదరీ (నైషధ 2-40) ఉన్నదా? లేదా? యను 


32 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


సంశయము గలిగించు నుదరము గలది. “అస్తి నాస్తి విచికిత్సా హేతుశాతోదరిన్‌ 
(శృ.నై. 2-21) ఉన్నదా? లేదా? యను సంశయమునకు హేతువైన సన్నని నడుము 
గలది. మహిత భావాభావమధ్యంబు మధ్యంబు (భాగ.10-1-1715) 
భావపదార్థమునకు (ఉన్నదానికి) అభావ పదార్థమునకు (లేనిదానికి) నడుమనున్న 
నడుము - అని యీ రీతిగా వర్ణించుట కవుల పరిపాటి. 


ఇప్పుడు జగన్నాథకవి లక్ష్మీదేవి యుదరమును వర్ణించుచు జగన్మిథ్యాత్వ 
వాదముతోం జమత్మరించు చున్నాండు. ఓ గరుడకేతనపరల్నీ! లక్ష్మీదేవీ! జగత్తు మిథ్య 
యని చెప్పు వేదవాక్యముల యభిప్రాయము నాకింతవబకు నర్థము కాలేదు. ఇప్పుడు 
సమస్త విశ్వముల పుట్టుకకు గారణమైన నీ యుదరమును విమర్శింపంగా నా 
మనస్సులో నున్న నా సందేహము తొలంగినదని భావము. 


జగత్తులు పుట్టుటకు లక్ష్మీదేవి యుదరము కారణము. సకల విశ్వములు 
కార్యములు. కారణగుణములు కార్యమునందు సంక్రమించును గావున నమ్మవారి 
యుదరము మిథ్యయగుటచే దాని నుండి పుట్టిన జగత్తుకూడా మిథ్యయే యని 
తాత్పర్యము. 


ఇక్కడం జంద్రప్రభావ్యాఖ్యాతలగు శ్రీ భువనేశ్వరకరశర్మగారు - “దృశ్యమానం 
జగత్‌ న మిథ్యా - ఖలు!” ఇతి జ్ఞానం సమజాయత - ఇత్యర్థః ఈ కనంబడు జగత్తు 
మిథ్యగాదను జ్ఞానము కలిగినదని చెప్పినారు. ఇది చింత్యము. విష్ణుమూర్తి పురుషుండు. 
లక్ష్మీదేవి ప్రకృతి. ప్రకృతియే మాయ. మాయ వలన జగము లేర్చడుటచే 
మాయాస్వరూపిణి యగు లక్ష్మీదేవియే జగజ్జనని యగుచున్నది. ఇక్కడం గనంబడు 
జగత్తెట్లు మిథ్యయైనదో యట్టే విశ్వజన్మస్థానమైన లక్ష్మీదేవి యుదరము కూడ మిథ్యయే 
(ఉన్నను లేనట్టిదే) యని భావము. ఆలంకారికు *“లనుదరా కన్యా” యని 
యుదాహరింతురు. లక్ష్మీదేవి తలోదరి - సన్నని పలుచని పొట్టగలదని కవియొక్క 
పరమతాత్సర్యము. 


జగన్నాథకవి జగన్నిథ్యాత్వవాదియే కాని జగత్సత్యత్వవాది కాందు. శ్రీ 
శంకరభగవత్సాదులు బ్రహ్మసూత్రభాష్యములో (1) నిత్యానిత్యవస్తువివేకము 
(2) ఇహాముత్రఫలభోగవిరాగము (3) శమదమాదిసాధనసంపత్తి (4) ముముక్ష- 
ఇవి (బ్రహ్మ జిజ్ఞాసువునకుం దప్పకుండ నుండవలసిన సాధనచతుష్టయమని 


లక్షీ శ్రఅహరీ 33 


నిర్దేశించినారు. జగన్నాథుండు కూడ రసగంగాధరములో - “నిత్యానిత్య విచార జన్మా 
విషయవిరాగాఖ్యో నిర్వేదణ శాంతమునకు స్థాయిభావము నిర్వేదము. (బ్రహ్మము 
నిత్యము. తక్కినదనిత్యము - అను నిత్యానిత్యవస్తువిచారమువలనం గలిగిన విషయ 
విరాగము నిర్వేదమని లక్షణము చెప్పినాండు. కాంబట్టి జగన్నాథునకు శ్రీశంకర 
భగవత్సాద ప్రతిష్టితమైన యద్వైతమునందే తాత్సర్యము. 


బాలక్రీడావ్యాఖ్యాతలగు శ్రీ మధుసూదనశాస్తిగారు శ్లోకములోని 'విశ్వేషామ్‌” 
అను పాఠము సాధువు కాదు. 'విశ్వానామ్‌' అను పాఠము సరియైనదని సూచించినారు. 
విశ్వశబ్దము సమస్తవాచకమై సర్వనామమైనప్పుడు 'విశ్వేషామ్‌' అని యుండును. 
లోకవాచకమైనప్పుడు సర్వనామము కాదు కావున సంజ్ఞావాచకమై 'విశ్వానామ్‌” అని 
యుండవలెనని శాస్త్రిగారి తాత్పర్యము. జగన్నాథుడు సమస్తవిశ్వములను సూచించు 
సర్వనామముగా 'విశ్వేషామ్‌’” అని వాడియుండును. 


18 


అవతారిక : ఇప్పుడు మజిల లక్ష్మీదేవి నడుమునే ప్రకారాంతముగా వర్ణించు 
చున్నాండు - 


శ్లో॥ _ అనల్సైర్వాదీన్టైరగణితమహాయుక్తినివ హై- 
ర్నిరస్తా విస్తారం క్వచిదకలయన్తీ తనుమపి । 
అసత్‌భఖ్యాతివ్యాఖ్యాధికచతురి మాఖ్యాతమహి మా - 
వలగ్నే లగ్నేయం సుగతమతసిద్ధాన్తసరణిః 11 ౧౮ 


ప్రతిపదార్థము : న + అల్లైః = అల్పులుకాని యనంగా గొప్పవారైన; వాది + ఇ్టెః 
= తర్మవాదము చేయు కథక పండిత శ్రేష్టులచే; అగణిత = లెక్నింపలేని; మహాయుక్తి 
నివహైః = గొప్ప యుక్తుల సమూహములచ్చే; నిరస్తా = నిరసింపంబడినది; క్వచిత్‌ = 
ఒక్కచోటం గూడ; తనుమ్‌ + అపి = కొంచెము కూడ; విస్తారమ్‌ = విసృతిని; 
అకలయంతీ = పొందులేనిది; అసత్‌ఖ్యాతి = అసత్‌ ఖ్యాతి యను పేరుగల శూన్యవాద 
సిద్ధాంతమును; వ్యాఖ్యా = వివరించుటలో; అధిక = ఎక్కువ; చతురిమ = చాతుర్యముచే; 
ఆఖ్యాతమహిమా = ప్రసిద్ధమైన మహిమగల; ఇయమ్‌ = ఈ; సుగతమత = 
బౌద్ధమతముయొక్క సిద్ధ్దాంతసరణిః = సిద్దాంత పద్ధతి; వలగ్నే = నీయొక్క నడుము 
నందు; “మధ్యమం చావలగ్నం చ మధ్యో౭_ స్త్రీ - అని యమరము. లగ్నా = ఆశ్రయము 


34 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


పొంది యున్నది. శూన్యవాదము నీ నడుము నాగశ్రయించిన దనంగా నీ నడుము 
శూన్యము (లేనిది) అని భావము. 


తాత్పర్యము : “అసత్‌ ఖ్యాతి” యని పేరు పొందినది బౌద్దుల శూన్యవాదము. ఈ 
శూన్యవాదమును దక్కిన శాస్తకారులందజు ఖండించినారు. లెక్కించుటకు వీలు లేనన్ని 
గొప్ప గొప్ప యుక్తులతో వాదించు న్యాయ - మీమాంసా - వేదాంతాది శాస్త్ర 
పండితవర్యులచే నిరసింపంబడిన శూన్యవాదసిద్ధాంతపద్ధతి కెక్కడ నిలంద్రొక్కు 
కొనుటకు జోటు లభింపలేదు. ఎక్కడం జోటులేక నీ నడుమును గట్టిగా బట్టుకొని 
స్థిరపడినది. బౌద్దుల సిద్ధాంతము శూన్యమే. అది యాశ్రయించిన నీ నడుముకూడ 
శూన్యమే యని భావము. 


వాదము చేయువాండు వాది. వాదులలో శ్రేష్టుండు వాదీంద్రుండు. ప్రమాణ- 
తర్శసాధనోపాలంభః, సిద్దాంతావిరుద్ధుపంచావయవోపపన్నః పక్షప్రతిపక్షపరిగ్రహోవాదః 
(న్యా.ద. 1-2-1) ప్రమాణములను దర్శమును సాధనములుగాం గౌకొనునది, 
సిద్దాంతమునకు విరుద్ధము కానిది. (1) ప్రతిజ్ఞ (2) హేతువు (8) ఉదాహరణము 
(4) ఉపనయము (5) నిగమనము నను పంచావయవములతోం గూడినది, పక్ష - 
ప్రతిపక్షములను సమానముగా గ్రహించునది వాదము. నిగ్గుతేల్చి శాస్త్రముచే 
నిర్ణయింపంబడిన విషయము సిద్ధాంతము. 


అవలగ్నము - వలగ్నము : అవలగ్నమనంగా నడుము. అవలగ్నమే వలగ్నము. 
వష్టిభాగురిరల్లోపమవాప్యోః - అను వచనముచే భాగురి మహర్షి మతములో '“అవ+లగ్ను 
శబ్దము నందలి “అవిలోని అకారము లోపింపంగా వలగ్నమైనది. “అవలగ్నే' యని 
కూడం జెప్పవచ్చును. 

విశేషవివరణము : సుగతుందనంగా బుద్ధుందు. “సర్వజ్ఞః సుగతో బుద్ధః - యని 
యమరము. సుగతమత మనంగా బౌద్ధమతము. బుద్దుని శిష్యులు (1) సర్వము 
క్షణికము (2) సర్వము దుఃఖము (3) సర్వము స్వలక్షణము (4) సర్వము శూన్యము 
- అను నాలుగు భావనలు గైకొని నాలుగు శాఖలుగా విడిపోయిరి. సర్వము శూన్యము. 
శూన్యముయొక్క వివర్తము జగత్తని చెప్పువారు మాధ్యమికులు. 


శో 'ముఖ్యో మాధ్యమికో వివర్తమఖిలం శూన్యస్య మేనే జగత్‌ 


మాధ్యమిక మతస్థాపకులు నాగార్జునాచార్యులు. వీరు రచించిన మాధ్యమిక కారికలు, 
శూన్యతాసప్తతి మొదలగు గ్రంథములు ప్రసిద్ధములు. 


లక్షీ శ్రఅహరీ 35 


శ్వ! ఆత్మా కళ్చిన్న చానాత్మా హ్యాత్మా నాత్మేతరశ్చ న | 

వాచ్యః సర్వస్వభావేన శూన్యో నిర్వాణసదృశః Il 
ఆత్మయన్నను, అనాత్మయన్నను, రెండును గాక మటౌకటి యన్నను నివి యేవియు 
యథార్థముగా లేనివే. అంతయు స్వభావముచే శూన్యమే. అదియే నిర్వాణము. - 
ఇది శూన్యతాసప్తతి ప్రారంభము. 


శో కథం వా సర్వభావానాం శూన్యత్వాచ్చాశ్వతాదయః | 
క్వ? కస్య? కతమాః? కస్మాత్‌? సంభవిష్యంతి దృష్టయః ॥ 


సర్వభావములు శూన్యములే. ఏవియు శాశ్వతములు గావు. సకలభావములు 
ప్రతీత్యసముత్పన్నమ్ములగుటచే శాస్త్రమంతయు శూన్యత్వమునే ప్రతిపాదించుచున్నది - 
ఇది మాధ్యమిక శాస్త్రము ముగింపు. 


ఖ్యాతివాదము a 


శో ఆత్మఖ్యాతిరసత్‌ ఖ్యాతిరఖ్యాతిః ఖ్యాతిరేవ చ। 
తథానిర్వచనఖ్యాతిరిత్వేతత్‌ ఖ్యాతిపంచకమ్‌ ॥ 


యోగాచారా మాధ్యమికాస్తథా మీమాంసకా అపి | 
నైయాయికాద్ద్వైతినౌ చ ప్రాహుః ఖ్యాతీర్యథాక్రమమ్‌ ॥ 


ఖ్యాతి యనంగా భ్రమము. భ్రాంతి (ప్రతీతి) 


(1) యోగాచారులు - ఆత్మఖ్యాతిని (2) మాధ్యమికులు - అసత్‌ ఖ్యాతిని 
(3) మీమాంసకులు - అఖ్యాతిని (4) నైయాయికులు (తార్మికులు) - అన్యథాఖ్యాతిని 
(5) అద్వైతవేదాంతులు - అనిర్వచనీయఖ్యాతినిం బ్రతిపాదించిరి. అసత్‌ఖ్యాతి యనంగా 
శూన్యవాదమని యర్థము. 


మండనమిగ్రుని 'విభ్రమవివేకము”, శంకరచైతన్యభారతి 'ఖ్యాతివాదము”; 
వెప్పత్తూరు సుబ్రహ్మణ్యశాస్త్రి '్యాతితత్వసమీక్షు మొదలగునవి ఖ్యాతిగ్రంథములు. 

బౌద్దులలో మాధ్యమికులైన నాగార్జునాచార్యాదులు ప్రతిపాదించిన యసత్‌ 
ఖ్యాతి (శూన్యవాదము)నిం దక్కిన తర్క - మీమాంసా - వేదాంతాది శాస్త్రకారులు 
నిరసించుటచే లక్ష్మీదేవి నడుమునందు లగ్నమైనది. లక్ష్మీదేవి నడము శూన్యవాదమున 
కాశ్రయమునిచ్చినదని భావము. 


36 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ఇక్కడ నొక్క విషయము నాలోచింప వలయును. పూర్వశ్లోకములో నద్వైత 
వేదాంతము ననుసరించి జగన్నిథ్యాత్వము ప్రతిపాదింపంబడినది. ఈ శ్లోకములో 
బౌద్ధమతము ననుసరించి యనత్‌ఖ్యాతి (శూన్య) వాదము చెప్పంబడినది. 
జగన్నాథుందద్వైతియా? బౌద్భుండా యన్నచో వినుడు. 


జగన్నాథ మహాకవి గొప్ప భగవద్భక్తుందైన యాస్తికుండు. సకలదేవతా - 
సమైక్యవాదము నాదరించిన శ్రీశంకరాద్వైతమతస్థుండు. అయినను మహాకవులందజు 
సార్వపథీనులు. చమత్మారపోషణమునకై సకలశాస్త్రమార్గములందును బయనింతురు. 
దీనినే కవిసామ్రాజ్యవ్యంజనమని క్షేమేంద్రుండు కవికంఠాభరణములో నిరూపించాండు. 
ఇందేవిధమగు దోషము లేదు. 


19 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి పొక్కిలిని వర్ణించుచున్నాండు - 


శ్లో॥ నిదానం శృజ్ఞారప్రకరమకరన్షస్య కమలే! 
మహానేవాలమ్చో హరినయనరోలమృవరయోః । 
నిధానం శోభానాం నిధనమనుతాపస్య జగతో 
జవేనాభీతిమ్‌ మే దిశతు తవ నాభీసరసిజమ్‌ ॥ ౧౯ 


ప్రతిపదార్థము : కమలే! = లక్ష్మీదేవీ! కమలా శ్రీర్షరిప్రియా” - అని యమరము. 
శృంగార = విష్ణుమూర్తి శృంగారప్రక్రియలయొక్క ప్రకర = సమూహమనెడు; 
మకరందస్య = తేనెకు; 'మకరందః పుష్పరసః - అని యమరము. నిదానమ్‌ = 
ఆదికారణమైనది; “నిదానం త్వాదికారణమ్‌” - అని యమరము. హరి = విష్ణుమూర్తి 
యొక్క నయన = కన్నులనెడు; రోలంబవరయోః = శ్రేష్టమైన తుమ్మెదలకు; 
“ఇందిందిరశ్చంచరీకో రోలంబో బంభరశ్చ సః - అని యమరము. ఏవ = 
నిశ్చయముగా; మహాన్‌ + ఆలంబః = గొప్ప యూంతయైనది; శోభానామ్‌ = 
కాంతులకు; శోభా కాంతిర్బుతిశ్చవిః అని యమరము. నిధానమ్‌ = నిధియైనది; 
“నిధానం గూఢకోళో నా నిధిశ్ళేవధిరస్తియామ్‌” - అని వైజయంతీ కోశము; జగతః 
= లోకముయొక్క అనుతాపన్య = పరితావదుఃఖమునకు; నిధనమ్‌ = 
నాశనస్థానమైనదియునగు; “నిధనం కులనాశయోః - అని యమరము. తవ = 
నీయొక్క నాభీసరసిజమ్‌ = బొడ్డనెడు పద్మము; జవేన = వేగముగా; మే = నాకు; 
అభీతిమ్‌ = అభయమును; దిశతు = చేకూర్చుంగాక! 


లక్షీ శ్రఅహరీ 37 


తాత్సర్యము : ఓ కమలాదేవీ! శ్రీవిష్ణుమూర్తి శృంగారకేళీ నికరమను పుష్పరసమునకు 
మూలకారణమైనది, విష్ణుమూర్తి కన్నులనెడు తుమ్మెద కొదమలకు గొప్ప 
యాలంబమైనది, సకల శోభలకు నిధియైనది, లోకమునందలి దుఃఖములకుం 
బశ్చాత్తాపములకు వినాశస్థానమైనది యగు నీ బొడ్డను పద్మము నాకభయము 
నిచ్చుంగాక! 


లక్ష్మీదేవి నాభి పద్మమువలె విశాలమైనది. లోంతైనది. పద్మమునందుం 
దేనె యుండును. నాభీసరసిజమునందు విష్ణుమూర్తి శృంగార మకరంద ముండును. 
పద్మముపైం దుమ్మెదలు పాలును. నాభీసరసిజముపై విష్ణుమూర్తి వీక్షణ రోలంబములు 
వ్రాలును. పద్మమువలెనే లక్ష్మీదేవి నాభికూడ శోభలకు మూలనిధి మైనది. పద్మ 
మాహ్లోదమును గూర్చి తాపములను జల్లార్చును. లక్ష్మీదేవి నాభి భక్తుల వగపులను 
బోంగొట్టును. అట్టి లక్ష్మీదేవి నాభీపద్మము వేగముగా నాకభయము నొసంగు గాక! 


ఇక్కడ శృంగారమునందు మకరందత్వము, హరినయనముల యందు 
రోలంబత్వము, నాభియందు సరసిజత్వము నారోపించుటచే రూపకాలంకారము. 


20 
అవతారిక : ఇప్పుడు మజల నాఖినే భంగ్యంతరముగా వర్ణించుచున్నాండు - 


శ్లో॥ గభీరాముద్వేలామ్‌ ప్రథమరసకల్లోలమిలితాం 
విగాధుం తే నాభీవిమలసరసీం గౌర్మమ మనాక్‌ । 
పదం యావన్య్యస్యత్యహహ! వినిమగ్నైవ సహసా 
న హి క్షేమం సూతే గురుమహిమభూతేష్వవినయః ॥ ౨౦ 


ప్రతిపదార్థము : ఓ లక్ష్మీదేవీ!; గభీరామ్‌ = లోంతైనది; ఉత్‌ + వేలామ్‌ = ఒడ్డు 
నొరసి ప్రవహించునది; ప్రథమరస = నవరసములలో మొదటిదైన శృంగారరసము 
యొక్క కల్లోల = కెరటములతో; మిలితామ్‌ = కలిసినదియగు; తే = నీయొక్క నాభీ 
= బొడ్డనెడు; విమలసరసీమ్‌ = నిర్మలమైన సరస్సును; అనంగా సరస్సునందు; విగాఢుమ్‌ 
= కుంకుటకు (దిగుటకు); మమ = నాయొక్క గౌః = వాక్కు (ఆవు); “స్వర్ణేషు 
పశువాగ్వజ దిబ్నేత్రఘృణిభూజలే లక్ష్యదృష్ట్వా స్రియామ్‌ పుంసి గౌళ - అని యమరము. 
మనాక్‌ = కొంచెముగా; పదం న్యస్యతి = అడుగును (మాటను) వేయుచున్నదో; 
సహసా = అంతలో వెంటనే; అహహ! = అయ్యో!; 'అహహేత్యద్భుతే ఖ్లోదే' - అని 


38 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


యమరము. వినిమగ్నా + ఏవ = మునింగి పోయినది; గురుమహిమభూతేషు 
ఎక్కువ మహిమ గలవారి యందు; అవినయః = వినయము లేకపోవుట; క్షేమమ్‌ 
కుశలమును; 'భావుకమ్‌ భవికమ్‌ భవ్యం కుశలం క్షేమమస్రియామ్‌” - అని యమరము; 
న హి సూతే = పుట్టింపదు గదా! 


తాత్పర్యము : ఓ లక్ష్మీదేవీ! ఎక్కువ లోంతుగా నున్నది, తీరమును రాసికొనుచుం 
బ్రవహించునది, శృంగారరసతరంగములతో మిళితమైనది యగు నీ పొక్కిలి యను 
కాసారమునందు దిగుటకు నా వాక్కు కొంచెము కూడ నడుగుపెట్టినదో లేదో 
యంతలోనే దానియందే వెంటనే యక్కటా! మునింగి పోయినది. అది యుక్తమే. 
మిక్కిలి గొప్పవారి యెడల వినయవిధేయతలు లేనిచో క్షేమము పుట్టదు గదా! 


ఇక్కడ వాకృనెడు గోవని, మాటయనెడు నడుగని గోపద శబ్దములు 
రెండర్భములు గల్లియుండుటచే శ్రిష్టరూపకము. నాభియే సరసి యనుచోట శుద్ధ 
రూపకము. నీ నాభి నవగాహనము చేసి వర్ణించుటకు సాహసము చేసితిని. ఇది నా 
యవినయమే యను సామాన్యవిషయమును, గొప్ప మాహాత్యము గలవారి యెడల 
వినయవిధేయతలు లేకున్నచో క్షేమము గల్ల్దదు గదా! యని విశేషవిషయముతో 
సమర్థించుటచే నర్ధాంతరన్యాసాలంకారము. 

“సామాన్యేన విశేషన్య; విశేషేణ సామాన్యస్య వా యత్‌ సమర్థనం 
తదర్జాంతరన్యాసః సామాన్యముచే విశేషమును గాని, విశేషముచే సామాన్యముగాని 
చమత్మారముగా సమర్థించుట యేది కలదో యది యర్జాంతరన్యాసమని 
రసగంగాధరము. 


21 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి కుచములను వర్ణించుచున్నాండు - 


శ్లో; కుచౌ తే దుగ్ధామానిధికులశిఖామణ్జ్ణనమణే! 
హరేతే సౌభాగ్యం యది సురగిరేశ్చిత్రమిహ కిమ్‌? । 
త్రిలోకీలావణ్యాహరణనవలీలానిపుణయో- 
ర్యయోర్డత్తే భూయః కరమఖిలనాథో మధురిపుః ॥ ౨౧ 


ప్రతిపదార్థము థ్‌ దుగ్ధ + అంభః + నిధి = పాలసంద్రముయొక్క కుల = వంశము 


లక్షీ శ్రఅహరీ 39 


యొక్క శిఖా = సిగక్సు మండన = ఆభరణమైన; మణే = రత్నమైనదానా! 
క్షీరసాగరవంశశిరోభూషణరత్నమా! లక్ష్మీదేవీ!; తే = నీయొక్క కుచౌ = గుబ్బలు; 
సురగిరేః = బంగారముతో నిండిన మేరుపర్వతముయొక్క సౌభాగ్యమ్‌ = సుభగత్వమును 
(మనోహరత్వమును); హరేతే యది = దొంగిలించుచున్నవన్నచో; ఇహ = ఈ 
విషయములో; చిత్రమ్‌ = ఆశ్చర్యము; కిమ్‌ = ఏమి కలదు?; త్రిలోకీ = మూండు 
లోకములందున్న లావణ్య = అందమును; ఆహరణ = దొంగిలించుట (సమీకరించుట) 
యను; నవలీలా = క్రొత లీలలను జూపుటలో; నిపుణయోః = చతురములైన; యయోః 
= ఏ చన్నులయందు; అఖిలనాథః = సమస్తమునకు నధినాథుండైన్స మధురిపుః = 
మధువను రాక్షసునకు శత్రువైన విష్ణుమూర్తి భూయః = మాటిమాటికి; కరమ్‌ = 
చేతిని; దత్తే = ఉంచుచున్నాండో; కరమ్‌ = పన్నును; దత్తే = ఇచ్చుచున్నాండో యని 
రెండవ యర్థము. 


తాత్పర్యము : ఓ పయఃపయోనిధివంశచూడాలంకారమణీ! లక్ష్మీదేవీ! నీ గబ్బిగుబ్బలు 
బంగారుపర్వతముయొక్క సౌభాగ్యమును హరించుచున్న వన్నచో నిందాశ్చర్యమేమి 
కలదు. ఇవి ముల్లోకముల యందలి సౌందర్యమును దొంగిలించి సమీకరించుటలో 
మిక్కిలి నేర్చు గలవి. అందువల్లనే సకలలోకములకు నాథుండైన శ్రీమహావిష్ణువు 
వానిపైం జేతులు వేయుచున్నాండు. వానికి సుంకము చెల్లించుచున్నాండు. దేవతలకు 
నిలయమైనది మేరుపర్వతము (సురగిరి). ఇది బంగారముతో నిండినది. ఆ మేరుపర్వత 
సౌభాగ్యమును ముచ్చిలించినవి లక్ష్మిదేవి కుచములు. బంగారు పర్వతములను మించి 
యున్నవని భావము. అవి మూండు లోకములందలి లావణ్యము నపహరించుట 
యను క్రీడలో సమర్థములైనవి. అనంగా ముజ్జగములందలి శోభను నొకేచోట 
సమీకరించుకొన్నవి. 


శ్లో ముక్తాఫలేషు చ్చాయాయాస్తరలత్వమివాన్తరా । 
ప్రతిభాతి యదబ్లేషు తల్లావణ్యమితీరితమ్‌ I 


స్త్రీల యంగములందు మంచిముత్యముల యందలి ప్రకాశమువలె నుండు 
నైగనిగ్యమునకు (నిగనిగలాడుటకు) లావణ్యమని పేరు. అట్టి లావణ్యమును 
బుణికిపుచ్చుకొన్నవి లక్ష్మీదేవి స్తనములు. అందువల్లనే సకలలోకనాథుండగు 
శ్రీమహావిష్ణువు వానికిం జేతులిచ్చుచున్నాందని యొక యర్థము. వానికి శుల్మము 
కట్టుచున్నాండని రెండవ యర్థము. కరము = చేయి, పన్ను. “బలిహస్తాంశవః కరాః 


40 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


- అని యమరము. ఇక్కడం గరశబ్దమునకు రెండర్భములుండుటచే శ్లేషాలంకారము. 
లక్ష్మీస్తనములకు విష్ణువు పన్ను కట్టుచున్నాండను ప్రస్తుతవిషయముచే సార్వభౌమునకు 
సామంతరాజు కప్పము కట్టుచున్నాండను విషయము స్ఫురించుటచే సమాస్మోక్తి 
యలంకారము. 


శ్లో! సమాసోక్తి పరిస్ఫూర్తిః (ప్రస్తుతే9_ప్రస్తుతస్య చేత్‌ | 
అయ మైంద్రీముఖమ్‌ పశ్య రక్తశ్చుంబతి చంద్రమాః ॥ (5-62) 


అని చంద్రాలోకలక్షణము. 
22 
అవతారిక : మరల లక్ష్మీదేవి వక్షోజములనే ప్రకారాంతరముగా వర్ణించుచున్నాండు- 


శ్లో॥  హరక్రోధత్రస్యన్మదననవదుర్గద్వయతులాం 
దధత్‌ కోకద్వన్సద్యుతిదమనదీక్షాధిగురుతామ్‌ । 
తవైతద్వక్షోజద్వితయమరవిన్దాక్షమహిళే! 
మమ స్వాన్తధ్వాన్తం కిమపి చ నితాన్తం గమయతు ॥ ౨౨ 


ప్రతిపదార్థము : అరవింద + అక్ష = పద్మముల వంటి కన్నులు గల శ్రీమహావిష్ణువునకు; 
మహిళే! = గేస్తురాలవైన యో లక్ష్మీదేవీ!; హర = శివునియొక్క (కోధ = కోపమునకు; 
త్రస్యత్‌ = భయపడుచున్న మదన = మన్మథునకు; నవదుర్గద్వయతులామ్‌ = 
నివసించుటకుం గ్రొత్తగా నిర్మించుకొన్న దుర్గముల జంటయొక్క సౌమ్యమును; దధత్‌ 
= ధరించునదియు; కోకద్వంద్వ = చక్రవాకమిథునముయొక్క ద్యుతి = కాంతిని; 
దమన = అణంచివేయుట యను; దీక్షామ్‌ = దీక్షనిచ్చుటలో; అధిగురుతామ్‌ = 
ఆచార్యకత్వమును; దధత్‌ = వహించునదియునగు; తవ = నీయొక్క; ఏతత్‌ = ఈ; 
వక్షోజద్వితయమ్‌ = చన్నుదోయి; మమ = నాయొక్క కిమ్‌ + అపి + చ = చెప్పలేని; 
స్వాంత = మనస్సులోని; ధ్వాంతమ్‌ = చీకటిని; నితాంతమ్‌ = పూర్తిగా; 
గమయతు = వెళ్ళంగొట్టుం గాక! 

తాత్పర్యము : ఓ విష్ణుపల్నీ! శివుని కోపమునకు భయపడి తాను దాంగి యుండుటకై 
మన్మథుండు క్రొత్తగా గట్టుకొన్న రెండు దుర్గములతోం బోలిక గలది, చక్రవాక 
మిథునముయొక్క శోభ నణంగంద్రాక్కుట యను దీక్షకాచార్యకత్వము వహించునది, 


లక్షీ శ్రఅహరీ 41 


(గురుత్వము = ఆచార్యకత్వము, బరువు. చక్రవాకమిథునముకంటె బరువైనది) యగు 
నీ పాలిండ్ల జంట నా మనస్సులో నెక్కువగా నున్న యజ్ఞాన మనెడు నంధకారమును 
దూరముగా వెళ్ళంగొట్టుం గాక! 


ఈ శ్లోకము నందలి తులా - గురుతా శబ్దము లుపమా వాచకములు. 
లక్ష్మిదేవి యురోజములు మన్మథ దుర్గములవలి, జక్నవ జంటలవలె నున్నవని భావము. 
కాంబట్టి యుపమాలంకారము. గురుతామ్‌ - అనుచోట నుపాధ్యాయత్వమును, 
బరువును జెప్పుటచే శ్లేషాలంకారము. 


లక్ష్మీదేవి సకలలోకములకు మాతృదేవత. భక్తులందజు నామెకు శిశువులు. 
ఆ శిశువులందజు నామె యందలి భక్తి యనెడు పాలుద్రావి జ్ఞానులై మోక్షము 
నొందవలెనని కవి యాకాంక్ష 


23 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి హృదయములో దనకవకాశ మిమ్మని కోరుచున్నాండు- 


శ్లో అనేకబ్రవ్మాణ్జస్థితినియమలీలావిలసితే 
దయాపీయూషామ్మోనిధిసహజసంవాసభవనే! । 
విధోశ్చిత్తాయామే హృదయకమలే తే తు కమలే! 
మనాజ్‌ మన్నిస్తారస్మృతిరపి చ కోణే నివసతు ॥ ౨౩ 


ప్రతిపదార్థము : కమలే! = ఓ లక్ష్మీదేవీ!; అనేక = లెక్కలేనన్ని బ్రహ్మాండ = 
విశ్వగోళములయొక్క స్థితి = ఉనికిని; నియమలీలా = నియమించుట యను లీలతో; 
విలసితే = ప్రకాశించినదాని యందు; ఇది సప్తమ్యంతము. హృదయకమలమునకు 
విశేషణము. దయా = కరుణ యనెడు; పీయూష = అమృతముతో నిండిన; అంభః+ 
నిధి = సముద్రమునందు; సహజ = పుట్టుకతో వచ్చిన; సంవాసభవనే = నివాస 
మందిరమునందు; ఇది కూడ సప్తమ్యంతము. హృదయకమలమునకు విశేషణము. 
“నిశాంతవస్యసదనమ్‌ భవనాగారమందిరమ్‌” - అని యమరము. విధోః = 
విష్ణుమూర్తియొక్క; “విశ్వంభరః కైటభజిద్విధుః శ్రీవత్సలాంఛనః - అని యమరము. 
చిత్త = మనస్సువలె; 'చిత్తంతు చేతో హృదయం స్వాంతం హృన్మానసమ్‌ మనః - 
అని యమరము. ఆయామే = విశాలమైన; 'చిత్తాగారే' - అని మధుసూదనశాస్త్రి - 
భువనేశ్వరకరశర్మల పాఠము. అప్పుడు “చిత్త + అగారే = మనోమందిరమునందు” 


42 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


- అని యర్థము చెప్పుకొనవలయును. “'భవనాగారమందిరమ్‌” - అని యమరము. 
తేతు = నిశ్చయముగా నీయొక్క హృదయకమలే = మానసపద్మమునందు; అపి చ 
కోణే = వదోయొక మూలయందైనను; మత్‌ = నన్ను; నిస్తార = దుఃఖసముద్రమునుండి 
దాంటించి రక్షింపవలెననెడి; స్ఫృతిః + అపి = స్మరణము కూడ; మనాక్‌ = కొంచెమైనను; 
నివసతు = నివసించుంగాక! 


తాత్పర్యము : ఓ లక్ష్మీదేవీ! అసంఖ్యాకములైన బ్రహ్మాండములకు రక్షణ కల్పించి 
పాలించుట యను విలాసముచేం బ్రకాశించునది, కృపామృతసముద్రమునకు 
సహజముగా నివాసస్థానమైనది, విష్ణుమూర్తియొక్క మన స్సెంత విశాలమైనదో యంత 
వైశాల్యము గలది యగు నీ హృధయపద్మములో నేదో యొక మూల నన్ను 
రక్షింపవలెననెడు స్మరణము కొంచెమైన నుండు గాక! ఈ జగన్నాథ కవి నేదో 
విధముగా గష్టములనుండి దాంటింపవలె ననెడు స్ఫృతి కూడ నీ హృదయజలజములో 
నేదో యొక కోణమునందుం గొంచెముగానైన నుండుం గాక! 


కమలే - కమలే యని యర్థభేదముతో రెండు మాటులు వచ్చుటచే 
యమకము. ఇక్కడ హృదయకమలమాధారము. అనేక (బ్రహ్మాండన్సితి, 
దయాపీయూషాంభోనిధి యాధేయములు. లక్ష్మీదేవి హృదయకమలము (ఆధారము)లో 
ననేక బ్రహ్మాండములు, పీయూషాంభోనిధి (ఆధేయములు) ఉన్నవని యాధారము 
కంటె నాధేయముల కాధిక్యమును జెప్పుటచే నధికాలంకారము. 
శో అధికమ్‌ బోధ్యమాధారాదాధేయాధిక్యవర్ణనమ్‌ | 

యయా వ్యాప్తం జగత్తస్యాం వాచి మాంతి న తే గుణాః ॥ (5-83) 

ఆధారము కంటె నాధేయ మధికమైనదని వర్ణించినచో నధికాలంకారము. 


ఏ వాక్కుచే నీ జగత్తంతయు వ్యాపించి యున్నదో యా వాక్కునందు నీ గుణము 
లిముడుటలేదు - అని చం[ద్రాలోకలక్షణోదాహరణములు. 


24 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి బాహువులను వర్ణించుచున్నాండు - 


శ్లో; మృణాలీనాం లీలాః సహజలవణిమ్నా లఘయతాం 
చతుర్జాం సౌభాగ్యం తవ జనని! దోష్టాం వదతు కః? । 
లుఠన్సి స్వచ్భన్దమ్‌ మరకతశిలామాంసలరుచః 
(శ్రుతీనాం స్పర్థాం యే దధత ఇవ కణ్ళే మధురిపోః ॥ ౨౪ 


లక్షీ శ్రఅహరీ 43 


ప్రతిపదార్థము : జనని! = తల్లీ! లక్ష్మీదేవీ!; మృణాళీనామ్‌ = తామర తూండ్లయొక్క 
లీలాః = విలాసములను; సహజలవణిమ్నా = పుట్టుకతోడనే వచ్చిన లావణ్యముచే; 
లఘయతామ్‌ = తక్కువ చేయునవి యగు; తవ = నీయొక్క చతుర్జాం దోష్టామ్‌ = 
నాలుగు భుజములయొక్క సౌభాగ్యమ్‌ = సుభగత్వమును (శ్రేష్టత్వమును); కక = 
ఎవ్వండు?; వదతు = చెప్పంగలండు; అమ్మవారి చేతులు తామరతూండ్లకంటెను 
మెత్తనివి, కాంతిమంతములు నగుటచే వాని సౌభాగ్యము నెవ్వండు వర్ణింపం జాలండు. 
ఆ చేతులెట్టివో చెప్పుచున్నాండు. యే = ఏ చేతులు; మరకతశిలా = గరుడపచ్చ 
జాలయొక్క మాంసల = దట్టమైన; రుచః = కాంతిగల; మధురిపోః = విష్ణుమూర్తియొక్క 
కంఠే = గళమునందు; (శ్రుతీనామ్‌ = నాల్గు వేదములయొక్క; స్పర్ధామ్‌ = పోటీని; 
దధత ఇవ = వహించువాని వలె; లుఠంతి = చుట్టుకొను చున్నవో; (తే = అట్టివని 
శేషము). యచ్చబ్దముచేం దచ్చబ్దమును గ్రహింపవలెను. 


తాత్పర్యము : తామరపూవు కాండల విలాసములను నిసర్గలావణ్యముచే లఘూకరించు 
లక్ష్మీదేవి నాలుగు చేతుల సౌభాగ్యము నే మహాకవి వర్ణింపంగలండు? ఆ నాలుగు 
చేతులు మరకతమణికాంతులతో నొప్పుచున్న విష్ణుమూర్తి కంఠమును స్వేచ్చగాం 
గౌంగిలించుకొనుటకై చుట్టుకొనుచున్నవి. విష్ణుమూర్తి కంఠములో నాలుగు వేదములు 
నున్నవి. ఆ నాలుగు వేదములతోం బోటి పడుచున్నట్లుగా లక్ష్మి నాలుగు చేతులు 
విష్ణుకంఠమును జుట్టుకొని పొరలుచున్నవని భావము. 


విష్ణుమూర్తి యింద్రనీలశ్యాముండు. ఇంధద్రనీలకాంతులవలెనే మరకత 
కాంతులు కూడ శ్యామలములని వర్ణించుట కవిసమయము. 


ఇక్కడ విష్ణుమూర్తి కంఠమును గౌంగిలించుకొనుచున్న లక్ష్మీదేవి నాల్లు 
భుజములు వాని కంఠములో నున్న నాల్గువేదములతో స్పర్ధపూనినట్లుగాం బొరలు 
చున్నవని కవి యూహించుటచే నుత్రేక్షాలంకారము. 


25 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి చేతిలో నున్న పద్మమును వర్ణించుచున్నాండు - 


శ్లో అలభ్యం సౌరభ్యం కవికులనమస్యా రుచిరతా 
తథాపి త్వద్ధస్తే నివసదరవిన్దం వికసితమ్‌ । 


44 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


కలాపే కావ్యానామ్‌ ప్రకృతి కమనీయస్తుతివిధౌ 
గుణోత్మన్నా రాధానమ్‌ ప్రథితముపమానం సమజని ॥ ౨౫ 


పతిపదా ర్ధము : ఓ పద్మహస్తా! లక్ష్మీదేవీ! అలభ్యమ్‌ = ఎచ్చటను లభింపని; సౌరభ్యమ్‌ 
సువా స (పద్మమునందుం గలదు). కవికులనమస్యా = కవుల వంశములచే 
నమస్మరింపందగిన; రుచిరతా = సౌందర్యము ws గలదు). తథా + 
అపి = అట్లయినప్పటికిం గూడ; త్వత్‌ = నీయొక్క హస్తే = చేతియందు; నివసత్‌ = 
నివసించుచున్న అరవిందమ్‌ = పద్మము; వికసితమ్‌ = వికసించినదైనది. తక్కిన 
పద్మములు రాత్రులందు ముడుచుకొని పగటివేళలయందు వికసించును. లక్ష్మీదేవి 
హస్తమునందలి పద్మము మాత్రమెప్పుడును వికసించియే యుండును. కావ్యానాం 
కలాపే = రఘువంశము, కుమారసంభవము మొదలగు కావ్యముల సమూహమునందు; 
ప్రకృతి = ప్రకృతియొక్క కమనీయ = రమణీయమైన; స్తుతివిధౌ = స్తోత్రవిధానము 
నందు; గుణ = గుణములయొక్క ఉత్మర్ష = గొప్పతనమును; ఆధానమ్‌ = ఉంచుటలో; 
ప్రథితమ్‌ = ప్రఖ్యాతి గాంచిన; ఉపమానమ్‌ = పోలిక; పద్మమునకే; సమజని = 
పుట్టినది (కలిగినది). 


| 


సమ్‌ + అజని = సమజని. జనీ - ప్రాదుర్భావే. దివాదిధాతువు. 
చ్లిలుజి (3-1-43); చిణ్‌ భావకర్మణోః (3-1-66) 


చ్లి స్థానములో భావకర్మములందు చిణ్‌ ప్రత్యయము వచ్చి 'అజని యని యగును. 
పుట్టంబడినదని యర్థము. 

తాత్పర్యము : లక్ష్మీదేవి పేరు పద్మ. ఆమెకు బద్మములన్నచో నెక్కువ యిష్టము. 
పద్మములయందే నివసించును. నిత్యము పద్మమునే చేతియందు ధరించును. కవులకుం 
గూడం బద్మమన్నచో నెక్కువ యిష్టము. లోకములో ననేకోపమాన వస్తువులున్నను 
స్త్రీల ముఖమును బద్మముతోం బోల్తురు. అట్లే కన్నులను, చేతులను, పాదములను 
బద్మములతోడనే పోల్తురు. స్త్రీల స్తనములను దామరమొగ్గలతోం బోల్తురు. పద్మమునకీ 
గొప్పతనము లక్ష్మీదేవిచేతియందు ధరించుటవల్లనే వచ్చినదని జగన్నాథకవి యీ 
శ్లోకములోం జెప్పుచున్నాండు. 


ఎక్కడను బొంద శక్యము కాని సౌగంధ్యము (సువాసన), కవుల 
సమూహములచే నమస్మరింపం దగిన సౌందర్యము పద్మమునందు సహజముగానే 


లక్షీ శ్రఅహరీ 45 


కలవు. అయినను లక్ష్మీదేవి చేతిలో నుండు పద్మమున కొక విశేషము గలదు. తక్కిన 
పద్మములవలెం గాక పద్నాదేవి హస్తపద్మము నందున్న పద్మ మెప్పుడును వికసించియే 
యుండును. మహాకవుల కావ్యకలాపమునందు, సహజప్రకృతి రామణీయకత్వమును 
సోత్రము చేయుటయందు; గొప్ప గుణములను జెప్పుట యందు, ఖ్యాతి పొందిన 
యుపమానత్వము పద్మమునకే లభించుటకు లక్ష్మీదేవి నిత్యము హస్తమునందు 
ధరించుటయే కారణము. 


కాళిదాస మహాకవి కుమారసంభవకావ్యములో శ్రీపార్వతీదేవి ముఖమునిట్లు 
వర్ణించినాండు - 


శ్వ! చంద్రం గతా పద్మగుణాన్నభుంక్తే 
పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యామ్‌ । 
ఉమాముఖం తు ప్రతిపద్యలోలా 
ద్విసంశ్రయామ్‌ ప్రీతిమవాప లక్ష్మీః ॥ (కు.సం. 1-43) 


చంచలమైన లక్ష్మీదేవి చంద్రుని దగ్గబికు వెళ్ళి పద్మమునందలి సౌగంధ్యము 
మొదలగు గుణములను బొందలేక పోయినది. పద్మము నాశ్రయించినదై చంద్రుని 
యందలి శోభను, చల్లందనమును బొందలేకపోయినది. పార్వతీదేవి ముఖమును 
జేరి పద్మ చంద్రుల యందలి రెండు గుణములను బొందం గల్లినదని భావము. 
పార్వతీదేవి పద్మముఖి, చంద్రముఖియని తాత్పర్యము. 


రఘువంశములో గర్భిణియెన సుదక్షిణనిట్లు వర్ణించినాండు - 


శ్లో; దినేషు గచ్చత్సు నితాంతపీవరం 
తదీయమానీలముఖం స్తనద్వయమ్‌ । 
తిరశ్చకార భ్రమరాభిలీనయోః 
సుజాతయోః పంకజకోశయోః (శియమ్‌ ॥ (రఘు-3-8) 


సుదక్షిణ గర్భవతి యైనది. ఆమె స్తనములు పెద్దవియైనవి. కుచచూచుకములు 
నల్లంబడినవి. నీలముఖములతో నున్న యామె చన్నుదోయి తుమ్మెదలతో నున్న 
తామరమొగ్గల శోభను దిరస్మరించినదని భావము. 


మేఘసందేశములో - 
హస్తే లీలాకమలమలకే బాలకుందానువిద్ధమ్‌ (మేఘ-2-2) 


46 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


అలకాపట్టణము నందలి స్త్రీలు చేతులయందుం గమలములను ధరింతురని 
వర్ణించినాండు. 


ఈ విధముగా మహాకవుల కావ్యకలాపములలోం బద్మమునకు ఖ్యాతి 
లభించుటకు లక్ష్మీదేవి హస్తములో నుండుటయే కారణము. 


లక్ష్మీదేవి నిత్యము పద్మమును ధరించుననుటకు - 


శో పద్మ ప్రియే! పద్మిని! పద్మహస్తే! 

పద్మాలయే! పద్మదలాయతాక్షి! | 

విశ్వప్రియే! విష్ణుమనోల_నుకూలే 

త్వత్సాదపద్మమ్‌ మయి సన్నిధ్రత్స్య ॥ అను శ్రీసూక్తము 
శ! సరసిజనిలయే! సరోజహస్తే! 

ధవళతమాంశుకగంధమాల్యశోభే! | 

భగవతి! హరివల్లభే! మనోజ్ఞే! 

త్రిభువనభూతికరి! ప్రసీద! మహ్యమ్‌ ॥ 


అను శ్రీ శంకరభగవత్సాదాచార్యుల కనకధారాస్తోత్రము ప్రమాణములు. 
26 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి కరముల సౌభాగ్యమును వర్ణించుచున్నాండు - 


శ్లో॥ అనల్పం జల్పన్లు ప్రతిహతధియః పల్లవతులాం 
రసజ్ఞామజ్ఞానాం క ఇవ కమలే మగ్గరయతు । 
త్రపన్తే శ్రీభిక్షావితరణవశీభూతజగతాం 
కరాణాం సౌభాగ్యం తవ తులయితుం తుబ్బరసనాః ॥ ౨౬ 


ప్రతిపదార్థము : కమలే! = ఓలక్ష్మీదేవీ!; ప్రతిహతధియః = అడ్డగింపంబడిన బుద్ధి 
గలవారు - మందబుద్దులు; పల్లవతులామ్‌ = (నీ చేతులకు) చిగుళ్ళతో సామ్యమును; 
అనల్పమ్‌ = న + అల్బమ్‌ = ఎక్కువగా; జల్పంతు = జల్పింతురుగాక! (ప్రేలుదురు 
గాక అజ్ఞానామ్‌ = మూర్చులయొక్క రసజ్ఞామ్‌ = నాలుకను; ఇది జాత్యేకవచనము. 
నాలుకల నని యర్థము. “రసజ్ఞా రసనా జిహ్వా - యని యమరము. క ఇవ = 
ఎవండు మాత్రము; మంథరయతు = చొరవలేని దానిగాం జేయం గలండు? మూఢుని 


లక్షీ శ్రఅహరీ 47 


నాలుక నెవ్వండు నద్దుకొనలేండని భావము. శ్రీ = సంపద, యిశ్వర్యము, ధర్మార్థ- 
కామములు మొదలగు వానిని 


శ్రీర్వేషరచనా శోభా భారతీ సరలద్రుమే । 
లక్ష్యాం త్రివర్గసంపత్తివిధోపకరణేషు చ ॥ 


విభూతౌ చ మతౌ చ స్తీ - అని మేదినీ - విశ్వకోశములు. 


భిక్షా = బిచ్చముగా; వితరణ = దానము చేయుటచే; వశీభూత = వశములైన; 
జగతామ్‌ = లోకములు గల, జగత్తులోని జనుల నందఅను శ్రీభిక్షావితరణముచే 
వశము చేసికొన్న తవ = నీయొక్క కరాణామ్‌ = చేతులయొక్క సౌభాగ్యమ్‌ = 
సౌభాగ్యమును; తులయితుమ్‌ = తూంచుటకు - చిగుళ్ళు మొదలగు వానితో సాటి 
చెప్పుటకు; తుంగరసనాః = ఎత్తుగాం బొడవైన నాలుకలు గల కవులు కూడ; 
త్రపంతే = సిగ్గుపడుచున్నారు. 


తాత్పర్యము : ఓ లక్ష్మీదేవీ! మందగించిన బుద్ధిగల యజ్ఞానులు, నీ హస్తములకుం 
బల్లవములతో సామ్యమును జెప్పుట కనుపయుక్తములైన మాటలనెక్కువగా వాగుదురు 
గాక! ఆ మూఢుల నాలుకల నెవడు కట్టుబాటు చేయంగలండు? 


సంపద, యైశ్వర్యము, త్రివర్మములు మొదలగు వానిని బిక్షగా దానముచేసి 
సమస్తలోకములను వశము చేసికొన్న నీ కరముల సౌభాగ్యమునకుం బల్లవాదుల 
నుపమానముగాం జెప్పుటకుం బైకిలేచిన పొడవైన నాలుకలు గల మహాకవులే 


ఇక్కడం గవిపరంపరా ప్రసిద్ధమైన పల్లవమున కుపమానత్వమును 
నిషేధించుటచేం బ్రతీపాలంకారము. 
ఖై; వర్టే నాన్యస్యోపమాయా అనిప్పత్తివచశ్చ తత్‌ | 

ముధాపవాదో ముగ్గాక్షి! త్వన్ముఖాభం కిలామ్బుజమ్‌ ॥ 

వర్ణింపందగిన వస్తువున కుపమానము నిష్పన్నము గాదని చెప్పినచో నొక 
విధమగు ప్రతీపము. ఓ ముగ్ధనయనా! పద్మము నీ ముఖమునకు సాటియైదని చెప్పుట 
వృథాపవాదము - అని కువలయానందము. 


48 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ఆకర్ణయ సరోజాక్షి! వచనీయమిదమ్‌ భువి । 
శశాంకస్తవ వక్రేణ పామరైరుపమీయతే ॥ 


ఓ జలజనయనా! నా మాట వినుము. నీ ముఖముతోం జంద్రుండు 
పామరులచేం బోల్పం బడుచున్నాండు. నీ ముఖమునకు జంద్రుండు సమానము 
గా౭డని భావము - ఇది కువలయానందోదాహరణము. 


పై శ్లోకములో లక్ష్మీదేవి హస్తములకుం బల్లవము సాటియని మూఢులు 
చెప్పుచున్నారు. కాని పల్లవము సాటిగాదని యుపమానానిపష్పత్తి చెప్పంబడుటచేం 
(బ్రతీపాలంకారము. జల్పంతు - జల్పము కూడ నొక విధమైన వాద విశేషమే. 


సూ; యథోక్షోపపన్నశ్ళలజాతినిగ్రహన్థానసాధనోపాలంభో జల్చః (న్యాద. 1-2-2) 
అని గౌతమమహర్షి న్యాయసూత్రము. వాదకథాలక్షణములతోం గూడినది, ఛల - 
జాతి - నిగ్రహస్థానములచే స్వపక్షమును స్థాపించి పరపక్షమును ఖండించునది 
జల్పము. 


27 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి కంఠహారమును వర్ణించుచున్నాండు - 


శ్లో; సమాహారః శ్రీణాం విరచితవిహారో హరిదృశామ్‌ 
పరీహారో భక్తప్రభవభవసన్తాపసరణేః । 
ప్రహారః సర్వాసామపి చ విపదాం విష్ణుదయతే! 
మమోద్దారోపాయం తవ సపది హారో విమృశతు ॥ ౨౭ 


ప్రతిపదార్థము : విష్ణుదయితే! = శ్రీమన్నారాయణ (ప్రేయసీ! శ్రీణామ్‌ = సంపదలకు; 
సమాహారః = సమీకరణము (ప్రోగు); హరిదృశామ్‌ = శ్రీవిష్ణుమూర్తి చూపులకు; 
విరచిత విహారః = రచింపంబడిన విహారము గలది; భక్త = భక్తులకు; ప్రభవ = 
పుట్టుచున్న; భవ = సంసారముయొక్క; సంతాప = దుఃఖములయొక్క సరణేః = 
పద్ధతికి; పరీహారః = పోంగొట్టునది; అపి చ = ఇంకను; సర్వాసాం విపదామ్‌ = 
సమస్తములైన యాపదలకు; ప్రహారః = దెబ్బ (కొట్టునది) యైన; తవ = నీయొక్క 
హారః = కంఠమునందలి రత్నమాల; మమ = నాకు; ఉద్దార + ఉపాయమ్‌ = 
కష్టములనుండి పైకి లేవందీయు వెరవును; సపది = వెంటనే; విమృశతు = 
విమర్శించుంగాక! ఆలోచించుంగాక! 


లక్షీ శ్రఅహరీ 49 


తాత్పర్యము : సకల సంపదలకు ట్రోవైనది, శ్రీ విష్ణుమూర్తి చూపులకు విహార 
స్థానమైనది, నిన్ను నమ్ముకొన్న భక్తులకు గలుగు సంసారసంతాపవిధానమునకుం 
బరిహారమైనది; మటియు సకలవిపత్తులను బోంగొట్టునది యగు నీ కంఠహారము 
నన్నుద్ధరించు నుపాయమును వెంటనే విమర్శించుం గాక! 

పరీహార : “పరి + హారి - అనియుండంగా ఉపసర్గస్య ఘణఃమనుష్యే బహులమ్‌ 
(6-3-122) అను సూత్రముచేం “బరి యను నుపసర్గమునందలి చివరి యచ్చునకు 
దీర్హము వచ్చి పరీహార మని యేర్చడినది. 


ఈ శోకమునందు సమాహార - విహార - పరీహార - ప్రహార - హార 
ములను తుదిహల్లులు సమానముగా వచ్చుటచే నంత్యానుప్రాసము. హార శబ్దమే 
యర్థభేదముతో ననేక పర్యాయము లావృత్తమగుటచే యమకము. 

ఇక్కడ శ్రీల సమాహారమునకు హేతువైన హారమునందే సమాహారత్వమును 
వ్యపదేశించుటచే హేత్వలంకారము. 

“హేతోర్హేతుమతా సార్ధం వర్ణనం హేతురుచ్యతే! హేతు హేతుమంతములను 
గలిపి వర్ణించినచో హేత్వలంకార మని కువలయానందము. 

ఒకే హారమునందు సమాహారత్వ - విహారత్వ - పరీహారత్వ - 
ప్రహారత్వముల నారోపించుటచే మాలా రూపకము. 


ఇటువంటి శ్లోకమే జగన్నాథుని గంగాలహరి యందును గలదు - 


శ్వ! నిధానం ధర్మాణాం కిమపి చ విధానం నవముదామ్‌ 
ప్రధానం తీర్జానామమల పరిధానం (త్రిజగతః । 
సమాధానమ్‌ బుద్ధేరథ ఖలు తిరోధానమధియాం 
(శియామాధానం నః పరిహరతు తాపం తవ వపుః ॥ (గం.ల-18) 


28 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి చేతివేళ్ళను వర్ణించుచున్నాండు - 


శ్లో॥ అలజ్బ్ముర్వాణానామ్‌ మణిగణఘృణీనాం లవణిమా 
యదీయాభిర్భాభిర్భజతి మహిమానం లఘురపి । 


50 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


సుపర్వ[శ్రేణీనాం జనితపరసౌభాగ్యవిభవా- 
స్తవాబ్గుల్యస్తా మే దదతు హరివామే£_భిలషితమ్‌ ॥ ౨౮ 


ప్రతిపదార్థము : హరివామే! = ముకుంద సుందరీ! ఇందిరాదేవీ!; అలంకుర్వాణానామ్‌ = 
నీ చేతి వ్రేళ్ళ నలంకరించుచున్న యుంగరములు, గొలుసులు మొదలగు 
నాభరణములయొక్క మణిగణఘృణీనామ్‌ = రత్నముల సమూహముల కిరణముల 
యొక్క లవణిమా = లావణ్యము (కాంతితోం గూడిన సౌందర్యము); లఘురపి = 
తక్కువదైనను; యదీయాఖిః = ఏ చేతి వ్రేళ్ళయిక్క భాభిః = కాంతులచే; మహిమానమ్‌= 
గొప్పతనమును (ఎక్కువ కాంతిని); భజతి = భజించుచున్నదో - పొందుచున్నదో; 
సుపర్వశ్రేణీనామ్‌ = దేవతల వరుసలకు; జనిత = కలిగించిన; పరసౌభాగ్య = గొప్ప 
సౌభాగ్యముయొక్క విభవాః = వైభవము గలవి యగు; తవ = నీయొక్క తాః = ఆ; 
అంగుళ్యః = చేతి వ్రేళ్ళు; మే = నాకు; అభిలషితమ్‌ = కోరికను; దదతు = ఇచ్చుంగాక! 


తాత్సర్యము : అమ్మవారి చేతి బ్రేళ్ళు సహజముగా నెజ్జిని కాంతి గలవి. ఆ వ్రేళ్ళకు 
నుంగరములు, మురిడీ గొలుసులు మొదలగు నలంకారములు గలవు. ఆ 
యలంకారములు మణులు (కెంపులు) పొదిగినవి. ఆ మణుల కాంతులు చేతి బ్రేళ్ళ 
కాంతుల ముందు వెలవెల బోవుచున్నవి. లక్ష్మీదేవి చేతి వ్రేళ్ళ యందలి వస్తువులలోని 
కెంపుల కాంతులు తక్కువయినను, వ్రేళ్ళకాంతులు పడి లావణ్యముతో నొప్పుచున్నవి. 
మలియు నా వళ్ళు దేవతల పంక్తులకు మిక్కిలి సాభాగ్యవైభవములు గూర్చుచున్నవి. 
అటువంటి లక్ష్మీదేవి చేతి బ్రేళ్ళు నాకు వాంఛితము లొసంగుంగాక! నా కోరికలు 
తీర్చుంగాక యని భావము. 


ఇక్కడ సహజముగా మెజియు మణులు లక్ష్మీదేవి వ్రేళ్ళ కాంతులు పడి 
యింకను గాంతిమంతములైనవని వర్ణించుటచే ననుగుణాలంకారము. 


శో ప్రాక్సిద్ధస్వగుణోత్కర్నోలి_ నుగుణః పరసన్నిధేః । 
కర్ణోత్సలాని దధతే కటాక్షైరపి నీలతామ్‌ ॥ (5-106) 
స్వతఃసిద్ధముగానున్న గుణమున కింకొక వస్తుసన్నిధివలన నుత్మర్షమును 
వర్ణించినచో ననుగుణము. ఆమె చెవుల యందలి నల్లకలువ లామె చూపులు పడుటచే 
నింకను నల్లనైనవి - అని చంద్రాలోకము. 


లక్షీ శ్రఅహరీ 51 


29 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి కంఠమును వర్ణించుచున్నాండు - 


శ్లో; తపస్తప్పా తీవ్రం కిమపి పరితప్య ప్రతిదినం 
తవ గ్రీవాలక్ష్మీలవపరిచయాదాప్తవిభవమ్‌ । 
హరిః కమ్బుం చుమృత్యధివహతి పాణౌ కిమధికం 
వదామస్తత్రాయమ్‌ ప్రణయవశతో9_ సై (స్కై స్పృహయతి 1 ౨౯ 


ప్రతిపదార్థము వ ఓ లక్ష్మీదేవీ!; త్రీవ్రమ్‌ = ఎక్కువ గాఢముగా తపః తప్పా = తపస్సు 
చేసి; ప్రతిదినమ్‌ = నిత్యము; కిమ్‌ + అపి = కిమపి = చెప్పలేని రీతిలో; పరితప్య = 
పరితపించి; తవ = నీయొక్క గ్రీవాలక్ష్మీ = కంఠశ్రీయొక్క లవ = కొంచెము; 
పరిచయాత్‌ = పరిచయమువలన; ఆప్తవిభవమ్‌ = పొందిన వైభవము కల; కంబుమ్‌ 
= శంఖమును; అయమ్‌ = ఆ; హరిః = విష్ణుమూర్తి; చుంబతి = ముద్దు పెట్టుకొను 
చున్నాండు; పాణా = చేతిలో; వహతి = మోయుచున్నాండు; ప్రణయవశతః = ని 
(ప్రమమునకు వశుండగుట వలన; అస్యై = ఆ కంఠలక్షికై స్పృహయతి = మోజు 
పడుచున్నాండు; తత్ర = నీ కంఠసౌభాగ్యవిషయములో; అధికమ్‌ = ఇంతకంటె 
నెక్కువగ్యా కిం వదామః? = ఏమి చెప్పంగలము?. “అస్మైై అను పాఠములో నా 
శంఖమునే యాకాంక్షించు చున్నాందని యర్థము. విష్ణుమూర్తి శంఖము పేరు 
పాంచజన్యము. 


తాత్సర్యము క స్త్రీల కంఠము శంఖమువలె నుండుట సౌభాగ్యలక్షణము. కవులు 
కంఠమును శంఖముతోడనే పోల్తురు. అట్టి శంఖముకూడ నెక్కువ తపస్సు చేసి, 
ప్రతిదినము నెంతో పరితపించి లక్ష్మీదేవి కంఠలక్ష్మితోం గల కొంచెము పరిచయము 
వలన వైభవము నొందినది. లక్ష్మీదేవి కంఠమువలె నుండుట వల్లనే విష్ణుమూర్తి 
శంఖమును జేతిలో ధరించి మాటిమాటికి ముద్దు పెట్టుకొనుచున్నాండు. శంఖసామ్యము 
వల్లనే ప్రణయపరవశుండై లక్ష్మీదేవి కంఠలక్ష్మి నాకాంక్షించుచున్నాండు. 


ఇక్కడ నుపమానమైన శంఖముకంటె నుపమేయమైన కంఠమున కాధిక్యము 
చెప్పుటచేం బ్రతీపాలంకారము. 
శ్వ! ప్రతీపముపమానస్య హీనత్వముపమేయతః | 

దృష్టం చేద్వదనం తస్యాః కిం పద్మేన కిమిందునా? ॥ (5-100) 


52 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ఉపమేయముకంటె నుపమానము తక్కువదని చెప్పినచోం బ్రతీపాలంకారము. 
ఆమె ముఖమును జూచినచోం బద్మముతోం గాని, చంద్రునితోం గాని పనియేమున్నది 
- అని చంద్రాలోకము. 


30 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి ముఖమును వర్ణించుచున్నాండు - 


శ్లో; అభూదప్రత్యూహః సకలహరిదుల్లాసనవిధి- 
ర్విలీనో లోకానాం స హి నయనతాపో£_పి కమలే! । 
తవాస్మిన్‌ పీయూషం కిరతి వదనే రమ్యవదనే! 
కుతో హేతోశ్చేతో విధురయముదేతిస్మ జలధేః ॥ ౩౦ 


ప్రతిపదార్థము న రమ్యవదనే! = అందమైన ముఖము గలదానా!; కమలే! = లక్ష్మీదేవీ!; 
తవ = నీయొక్క అస్మిన్‌ వదనే = ఈ ముఖములో; పీయూషమ్‌ = అమృతము; కిరతి 
= కురియుచుండంగా; సకలహరిత్‌ = సమస్తదిక్కులయందు; 'దిశస్తు కకుభః కాష్టా 
ఆశాశ్చ హరితశ్చ తాః - అని యమరము. ఉల్లాసనవిధిః = ఉల్లాసముతోం బ్రకాశించు 
విధానము; అప్రత్యూహః = నిర్విఘ్నముగా; 'విఘ్నోలి. ంతరాయః ప్రత్యూహః - 
అని యమరము. అభూత్‌ = అయినది; లోకానామ్‌ = జనులయొక్క “లోకస్తు భువనే 
జనే” - అని యమరము. సః = ఆ; నయనతాపః + అపి = నేత్రసంతాపము కూడ; 
హి = నిశ్చయముగా; విలీనః అభూత్‌ = లయము పొందినది. ఇతః + చ = ఇతశ్చ 
= ఇది యిట్లుండంగా; కుతః + హేతోః = ఇంక నేకారణముచే; జలధేః = సముద్రము 
నుండి; అయం విధుః = ఆ చంద్రుడు; ఉదేతి స్మ = ఉదయించినాందు? 


తాత్పర్యము : ఓ లక్ష్మీదేవీ! నీ ముఖమునందే యమృతము వర్షించుచుండంగా 
సకలదిక్కులు నిర్విఘ్నముగా. (బ్రకాశించినవి. లోకుల నయనతాపము కూడం 
జల్లారినది. ఇట్టి నీ ముఖమే యుండంగా సముద్రమునుండి చంద్రుండేల పుట్టెనో 
తెలియకున్నది. చంద్రజననమువలనం బ్రయోజనములేదని భావము. 


ఈ శ్లోకము రసగంగాధరము నందలి యాక్షేపాలంకార ప్రకరణములో 
నించుక పాఠభేదముతో నుదాహరింపం బడినది. “ఉపమోయస్యోపమానసంబంధి 
సకల ప్రయోజన నిష్పాదన క్షమత్వాదుపమానకైమర్ధ్య ముపమానాధిక్షేపరూపమాక్షేపః 
- ఇతి కేచిదాహుః । తన్మతే చేళ్ళముదాహరణం నిర్మాణీయమ్‌ - 


లక్షీ శ్రఅహరీ 53 


శో అభూదప్రత్యూహః కుసుమశరకోదణ్ఞమహిమా 

విలీనో లోకానాం సహ నయనతాపో9 పి తిమిరైః | 

తవాస్మిన్‌ పీయూషం కిరతి పరితస్తన్వి వదనే 

కుతో హేతోః శ్వేతో విధురయముదేతి ప్రతిదినమ్‌ ॥ 

ఉపమానమునకు సంబంధించిన సకలప్రయోజనములను నిష్పన్నము 
చేయుటలో సామర్థ్య్వమంతయు నుపమేయమునందే యుండుటవలన నుపమానము 
వలన నేమి ప్రయోజనమని యుపమానము నధిక్షేపించుచు వర్ణించుట యాక్షేపమని 
కొందటు చెప్పిరి. వారి లక్షణము ననుసరించి యుదాహరణ శ్లోకము నిట్లు నిర్మింప 
వలెను - అభూద ప్రత్యూహః ... ... ... ఇక్కడం గొందజఅనంగా వామనాది 
ప్రాచీనాలంకారికులు. ఉపమానాక్షేపశ్చాక్షేపః | ఉపమానస్యాక్షేపః ప్రతిషేధ 
ఉపమానాక్షేపః | తుల్యకార్యార్థస్య నైరర్ధక్య వివక్షాయామాక్షేపః । (కా.సూ. 4-3-27) 
వామనాదుల మతములో నీ శ్లోకమునం దాక్షేపాలంకారము కలదు. ఉపమేయమైన 
వదనముచే నుపమానమైన చంద్రునియొక్క నిష్ప్రయోజనత్వమును జెప్పుటచేం 
బ్రతీపాలంకార మని జయదేవ - అప్పయ్యదీక్షితాదుల మతము. లక్ష్మీలహరిలోని 
యీ శ్లోకము రసగంగాధరములో సామాన్య స్తీ పరముగాం జెప్పంబడినది. ఈ 
రసగంగాధర శ్లోకమే భామినీవిలాసము నందలి శృంగారవిలాసములోం గలదు. 


కిరతి - క్యూ - విక్షేపే (1409) తుదాది ధాతువు. 
విక్షేపము = ఎగురవేయుట, విసరుట 
ఉదేతి స్మ: లట్‌ స్మే (3-2-118) వర్తమానక్రియారూపమునకు 'స్మ చేరినచో 
భూతార్థము నిచ్చును. ఉదేతి స్మ = ఉదయించెను. 
81 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి దంతపంక్తిని వర్ణించుచున్నాండు - 


శ్లో ముఖామ్మోజే మన్లస్మితమధురకాన్యా వికసతాం 
ద్విజానాం తే హీరావలివిహితనీరాజనరుచామ్‌ । 
ఇయం జ్యోత్స్నా కా౭_పి స్రవదమృతసన్లోహసరసా 
మమోద్యద్దారిద్యజ్వరతరుణతాపం తిరయతు ॥ ౩౧ 


54 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ప్రతిపదార్థము : ఓ లక్ష్మీదేవీ!; తే = నీయొక్క ముఖ + అంబుజే = పద్మము వంటి 
ముఖమునందు; మందస్మిత = చిబునవ్వుయొక్క; మధురకాంత్యా = తియ్యనైన 
వెలుంగుచే (మనోహరద్యుతిచే); వికసతామ్‌ = వికసించుచున్నవి; హీర + ఆవలి = 
వజముల వరుసచే; విహిత = చేయంబడిన; నీరాజనరుచామ్‌ = హారతి పట్టిన 
కాంతులు గల; ద్విజానామ్‌ = దంతములయొక్క 'దంతవిప్రాండజాద్విజాః - అని 
యమరము. ఇయమ్‌ = ఈ; కా + అపి = ఒకానొక; జ్యోత్నా = వెన్నెల; స్రవత్‌ = 
ప్రవహించుచున్న అమృత = అమృతముయొక్క సందోహ = సమూహముచే - 
ప్రవాహముచే; సరసా = కూడుకొన్న రసము గలది; మమ = నాయొక్క ఉద్యత్‌ = 
పుట్టుచున్న దారిద్ర = పేదతనమను; జ్వర = జ్వరముయొక్క తరుణతాపమ్‌ = 
దట్టమైన వేండిమిని; తిరయతు = కనంబడకుండం జేయుంగాక! పోంగొట్టుం గాక! 


తాత్పర్యము : లక్ష్మీదేవియొక్క దంతకాంతియను వెన్నెల నా దారిద్ర్య జ్వర తాపమును 
నశింపంజేయుంగాక! అమ్మవారి ముఖపద్మమునందు మందహాస మనెడు మధుర 
కాంతిచే వికసించినవి; వజ్రముల పంక్తి పట్టిన హారతుల కాంతి గలవి దంతములు. 
దంతములను వజ్రములతోం బోల్తురు. ఇక్కడ వజ్రముల పంక్తియే లక్ష్మీదేవి దంతావళికి 
హారతి యిచ్చుచున్నది. ఆ దంతకాంతి వెన్నెలవలె నున్నది. అమృతధారలను స్రవించుచు 
సరసముగా నున్నది. అట్టి లక్ష్మీదేవి దంతశోభాచంద్రిక నాయందుం బుట్టుచున్న 
లేమియను వేంకి వలనం గల్గిన వేండిని నశింపంజేయుంగాక! 


“ముఖమంభోజమివి - ముఖము పద్మము వంటిదని చెప్పినచో నుపమిత 
సమాసము. ముఖమనెడి యంభోజమని చెప్పినచో రూపకము. దారిద్రమనెడు 
జ్వరమనుచోట రూపకము. ఉపమేయమైన దంతకాంతిని నిగీర్ణము చేసి (కప్పిపుచ్చి) 
యుపమానమైన జ్యోత్సును జెప్పుటచే నతిశయోక్తి. 


తిరయతు : జగన్నాథుండీ ధాతురూపముల నెక్కువగా వాడినాండు. త్వం తాపం 
తిరయాధునా (గం.ల-50); మమ స్వాంతధ్వాంతం తిరయతు (భా.వి- శాం.వి - 
34); హరినవతమాలస్తిరయతు (శాం. వి-36); తిరయత్వాశు సంతాపమ్‌ 
(శాం.వి-88) మొదలగునవి. తిరధాతువు పాణినీయ ధాతుపాఠములో లేదు. కాని 
భట్టమల్లుం డాఖ్యాతచంద్రికలో - 'సృణోతి తిరయత్యేవం సృణుతే గోపయత్యపి” అని 
పఠించినాండు. ఇక్కడం బూర్జిమావ్యాఖ్యలో మనోజపండితులు తిరయతీత్యత్ర 
ధాతుర్మార్ణణీయః | అథవా తిర ధాతుః ॥ అని చెప్పినారు. 


లక్షీ శ్రఅహరీ 55 


కంసం ధ్వంసయతే మురం తిరయతే (విశ్వ-232) 


అని వేంకటాధ్వరి కూడం (బ్రయోగించినాండు. ఇక్కడం జంద్రికావ్యాఖ్యాత “తెరయతే 
= తిరోహితం కుర్వతే” యని యర్థము చెప్పినాండు. “తిరయతే” యనునది చతుర్ధి 
విభక్ష్యంత రూపము. ‘కృష్ణాయ తుభ్యం నమః అని శ్లోకశేషము. తిరధాతువు 
పరస్కైపదియే. 

32 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి శ్వాసమారుతసౌరభమును వర్ణించుచున్నాండు - 


శ్లో; కులైః కస్తూరీణామ్‌ భృశమనిశమాశాస్యమపి చ 
ప్రభాతప్రోన్మీలన్నలిననివ హైరశ్రుతచరమ్‌ | 
వహన్తః సౌరభ్యమ్‌ మృదుగతివిలాసా మమ శివం 
తవ శ్వాసా నాసాపుటవిహితవాసా విదధతామ్‌ ॥ ౩౨ 


ప్రతిపదార్థము : కస్తూరీణామ్‌ = కస్తూరీద్రవ్యములయొక్క కులైః = వంశములచే 
(సమూహములచే); అనిశమ్‌ = ఎల్లప్పుడు; భృశమ్‌ = ఎక్కువగా; ఆశాస్యమ్‌ = 
ప్రార్థింపం దగినది; ఇది సౌరభ్యమునకు విశేషణము. అపి చ = మటియును; ప్రభాత 
= సూర్యోదయ కాలమునందు; ప్ర + ఉత్‌ + మీలత్‌ = ప్రోన్మీలత్‌ = ఎక్కువగా 
వికసించుచున్న నలిన నివహైః = పద్మముల సమూహముచే; అశ్రుతచరమ్‌ = 
అంతకు ముందు విననిది యగు; సౌరభ్యమ్‌ = సువాసనను; వహంతః = తాల్చ్బునవి; 
మృదుగతి విలాసాః = మెత్తని గమనలీలలు గలవి; నాసాపుటవిహితవాసాః = నీ 
ముక్కుసోణములందు నివాసముండునవి యగు; తవ = నీయొక్క శ్వాసాః = ఊర్చులు; 
మమ = నాకు; శివమ్‌ = శుభమును; “శ్వఃశ్రేయసం శివమ్‌ భద్రం కల్యాణమ్‌ 
మబ్దళం శుభమ్‌” - అని యమరము. విదధతామ్‌ = చేకూర్చుం గాక! 


తాత్పర్యము : కస్తూరి సువాసనలను, పద్మపరిమళములను మించిన సౌరభము గల 
లక్ష్మిదేవి శ్వాసమారుతములు నాకు మంగళము గలిగించుం గాక! మృగమదద్రవ్యముల 
సమూహముచే నెల్లప్పుడు నెక్కువగా వేండందగినది; ప్రాతఃకాలములో బాగుగా 
వికసించుచున్న తమ్మిపూల గుంపులచేం గూడ నంతకు ముందు విననిది యగు 
సౌగంధ్యమును ధరించునవి, మెల్లగా విలాసముతో వెలువడునవి యగు నీ శ్వాసా 
నిలములు నాకు మంగళములు గలిగించు గాక! 


56 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


అ(శ్రుతచరమ్‌ : భూతపూర్వే చరట్‌ (5-8-58) అను సూత్రముచే వచ్చిన చరట్‌ 
ప్రత్యయము. అంతకు ముందు విననిది యని యర్థము. 


“భృశమనిశమాశాస్య' మనుచోట శకారావృత్తిచే వృత్యనుప్రాసము. 'లాసా 
- శ్వాసా - నాసా - వాసా” యనుచోట నంత్యానుప్రాసము. 


ఇక్కడ నుపమాన వస్తువులగు కస్తూరీ పద్మగంధములకంటె నుపమేయము 
లైన శ్వాసముల కాధిక్యము చెప్పుటచేం బ్రతీపాలంకారము. 


38 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి చెంపసరములను వర్ణించుచున్నాండు - 


శ్లో; కపోలే తే డోలాయితలలితలోలాలకవృతే 
విముక్తా ధమ్మిల్లాదభిలసతి ముక్తావలిరియమ్‌ । 
స్వకీయానామ్‌ బస్టీకృతిమసహమానైరివ బలా- 
న్నిబధ్యోర్థం కృష్ణా తిమిరనికురుమైర్విధుకలా ॥ ౩౩ 


ప్రతిపదార్థము : ఓ లక్ష్మీదేవీ! స్వకీయానామ్‌ = తనవారిని; బందీకృతిమ్‌ = 
బందీకరించుటను (నిర్బంధించుటను); అసహమానైః = సహింపలేకున్న; 
తిమిరనికురుంబైః = చీంకట్ల గుంపులచే; బలాత్‌ = బలాత్మారముగా; నిబధ్య = 
బంధించి; ఊర్చ్వమ్‌ = పైకి; కృష్ణా = లాగి కట్టంబడిన; విధుకలా + ఇవ = చంద్రకళ 
వలె; తే = నీయొక్క డోలాయిత = ఊంగుచున్న లలిత = మెత్తని; లోల = (వ్రేలాడుచున్న; 
అలక = ముంగురులచే; వృత = ఆవరింపంబడిన; కపోలే = బుగ్గయందు; ధమ్మిల్లాత్‌= 
కొప్పునుండి; విముక్తా = జాటిన; ఇయమ్‌ = ఈ; ముక్తా + ఆవలిః = ముత్యముల 
పంక్తి (చెంపసరముు అభిలసతి = బాగుగాం బ్రకాశించుచున్నది. 


తాత్పర్యము : లక్ష్మీదేవి ముఖముపైనున్న ముంగురు లూంగుచు నామె చెక్కిళ్ళపై 
వ్రేలాడుచున్నవి. అనంగా లక్ష్మీదేవి చెక్కులామె చూర్ణకుంతలములచే నావృతములై 
యున్నవి. లక్ష్మీదేవి కేశపాశము చీంకటివలె నల్లగా నున్నది. ఆ కేశపాశములను 
బిగించి చుట్టిన కొప్పు చీకట్ల గుంపువలెనున్నది. ఆ కొప్పుపై నుండి జాజుచు నామె 
కపోలములపైం బడిన ముత్యముల చెంపసర మామె తలపై ధరించిన చంద్రకళ 
వలె నున్నది. స్త్రీలు చంద్రవంక నాభరణముగాం దలపై ధరించుట ప్రసిద్ధమే. ఈ 
విషయమును గవి యిట్లుత్రేక్షించుచున్నాండు. 


లక్షీ శ్రఅహరీ 57 


తమ చుట్టములైన నల్లని కేశపాశములను బందీలుగా జేసి కొప్పుగా 
బంధించుటవలనం గోపించిన చీకట్ల గుంపుచేం బైకిలాగి కట్టబడిన చంద్రకళవలె 
నామె కొప్పునుండి జాతి బుగ్గలపై బడిన ముత్యముల చెంపసరమున్నది. 
ముక్తావళికాంతి చంద్రకళవలె నెక్కువగాం బ్రకాశించుచున్నదని భావము. 


ఇక్కడ 'డోలాయిత లలితలోలాలకి - అనుచోట లకారావత్తిచే 
వృత్యనుప్రాసము. లక్ష్మీదేవి కేశపాశమును జీంకటిగా; నామె కొప్పును దిమిర 
నికురంబముగా; నామె తలపై నన్ను చంద్రవంకను జంద్రకళగాం గవి యూహించి 
వర్ణించుటచే నుత్రేక్షాలంకారము. 


34 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి నేత్రమును వర్ణించుచున్నాండు - 


శ్లో; ప్రసాదో యస్యాయం నమదమితగీర్వాణమకుట- 
ప్రసర్పజ్ఞోత్సాభిశ్చరణతల పీఠార్చనవిధిః 
దృగమ్మోజం తత్తే గతిహసితమత్తేభగమనే! 
వనే లీనైర్టీనైః కథయ! కథమీయాదిహ తులామ్‌ ॥ ౩౪ 


ప్రతిపదార్థము : గతి = నడకచే; హసిత = నవ్వంబడిన; మత్త + ఇభ = మదించిన 
యేనుంగుయొక్క గమనే! = నడకగలదానా! మదించిన యేనుంగు నడక నవహేళనము 
చేయు నడక గల లక్ష్మీదేవీ!; నమత్‌ = వంగి నమస్మరించుచున్న అమిత = మితములేని, 
(అసంఖ్యాకులైన); గీర్వాణ = దేవతలయొక్క మకుట = కిరీటముల యందు; ప్రసర్పత్‌ 
= చుట్టలు చుట్టలుగా విరంజిమ్ముచున్న జ్యోత్నాాభిః = వెన్నెలలచే (కాంతులచే); 
చరణతలపీఠ = పాదతలముల క్రిందనున్న పీంటయొక్క అర్చనవిధిః = పూజా 
విధానము; యస్య = ఏ నేత్రపద్మముయొక్క అయమ్‌ = ఈ; ప్రసాదః = ప్రసాదమో; 
తత్‌ = ఆ తే = నీయొక్క ద్భక్‌ + అంభోజమ్‌ = పద్మమువంటి కన్ను వనే = 
నీళ్ళలో; “వనే సలిలకాననే' - అని యమరము, లీనైః = మునింగిన; దీనైః = దైన్యము 
నొందిన పద్మములతో; తులామ్‌ = పోలికను; కథమ్‌ = ఎట్లు?; ఇహ = ఇక్కడ; 
ఈయాత్‌ = పొందంగలదో; కథయ = చెప్పుము. 


తాత్పర్యము : మదగజగమనమువంటి నడక గల యో లక్ష్మీదేవీ! నీ కటాక్షవీక్షణ 
మెవ్వరిపైం బడునో వారి యజకాలి క్రిందనున్న పీఠమును ముప్పదిమూండు కోట్ల 


58 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


దేవతలు వంగి నమస్మరించుచు, వారి శిరస్సులపైనున్న కిరీటములనుండి 
వెలువడుచున్న కాంతులతో నీరాజనమిచ్చి యర్చింతురు. అట్టి యోగము వారికి 
బట్టుట నీ నేత్రప్రసాదము. అటువంటి నీ నయన జలజములతో నిత్యము నీటిలో 
మునిగి దైన్యముతో నున్న పద్మము లెట్లు పోలంగలవో చెప్పుము. నీ నయన 
పద్మములకు సామాన్యపద్మములు సాటిగావని భావము. 


ఇక్కడం (బసాదమే యర్చనవిధి యని కారణముతోం గార్యమును గలిపి 
వర్ణించుటచే హే వాత్వలంకారము. 


శో హేతుహేతుమతోరైక్యం హేతుం కేచిత్‌ ప్రచక్షతే । 
లక్ష్మీవిలాసా విదుషాం కటాక్షా వేంకటప్రభోః ॥ (కువ-168) 


అని కువలయానందము. 


ఉపమానమైన పద్మముపమేయమైన లక్ష్మీదేవి నయనపద్మముతో సాటిగాదని 
వర్ణించుటచేం (బ్రతీపాలంకారము. 


35 


అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షదృష్టి నా దురదృష్టమును బాబింద్రోలి రక్షించుం 
గాక! యని ప్రార్ధించుచున్నాండు - 


శ్లో దురాపా దుర్వతైర్దురతదమనే దారుణభరా 
దయార్రా దీనానాముపరి దలదిస్టీవరనిభా । 
దహన్తీ దారిద్రద్రుమకులముదారద్రవిణదా 
త్వదీయా దృష్టిర్మే జనని! దురదృష్టం దలయతు ॥ ౩౫ 


ప్రతిపదార్థము : జనని! = అమ్మా! లక్ష్మీదేవీ!; దుర్వత్తైః = = దుళ్ళీలము గలవారిచే; 
దురాపా = పొందశక్యము కానిది; దురితదమనే = పాపములను నాశనము చేయుటలో; 
దారుణభరా = ఘోరమైన భారము గలది; దీనానామ్‌ + ఉపరి = పేదవారిపై; 
దయా + ఆరా = కరుణతోం జెమరించినది; దలత్‌ = విచ్చుకొనుచున్న ఇందీవర = 
కలువలతో; నిభా = సమానమైనది; దారిద్యద్రుమకులమ్‌ = బీదతనమనెడి చెట్ల 
సమూహమును; దహంతీ = కాల్చివేయునరది; ఉదార ద్రవిణదా = గొప్పగా ధనము 
నిచ్చునది యగు; త్వదీయా = నీయొక్క; దృష్టిః = చూపు; మే = నాయొక్క దురదృష్టమ్‌ 
= దౌర్భాగ్యమును; దలయతు = చీల్చివేయుంగాక! 


లక్షీ శ్రఅహరీ 59 


తాత్పర్యము : ఓ తాయీ! లక్ష్మీదేవీ! దుష్టశీలురు పొందలేనిది, కలుషములను 
గాలరాయుటలో నెక్కువ భారము వహించునది, లేమిచే దైన్యము నొందు భక్తులను 
జూచినంతనే కృపతోం జెమరించిన హృదయము కలది, వికసించుచున్న నల్లకలువల 
కాంతి కలది, దారిద్యమను చెట్ల గుంపును గాల్చి బూడిద చేయునది, యెంతో 
యౌదార్యముతో భక్తులకు ధనము నిచ్చునది యగు నీ కటాక్షవీక్షణము నా 
దురదృష్టమును నాశనము చేసి నా కదృష్టమును బండించుం గాక! 


ఈ పద్యమునందలి పదముల మొదటి యక్షరములు దకారముతో 
నారంభమగుటచే శ్లోకసౌందర్య మినుమడించినది. ఇటువంటి శ్లోకమే జగన్నాథుని 
గంగాలహరియందును గలదు - 


శ్వ! దరిద్రాణాం దైన్యం దురితమథ దుర్వాసనహృదాం 
ద్రుతం దూరీకుర్వన్‌ సకృదపి గతో దృష్టిసరణిమ్‌ । 
అపి ద్రాగావిద్యాద్రుమదలనదీక్షా గురురిహ 
ప్రవాహస్తే వారాం శ్రియమయమపారాం దిశతు నః ॥ (గం.ల -2) 


36 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి కర్ణములను వర్ణించుచున్నాండు - 


శ్లో తవ శ్రోత్రే ఫుల్లోత్సలసకలసౌభాగ్యజయినీ 
సదైవ శ్రీనారాయణగుణగణౌఘప్రణయినీ । 
రవైర్దీనాలీనామనిశమవధానాతిశయినీ 
మమాప్వేతాం వాచం జలధితనయే! గోచరయతామ్‌ 1 ౩౬ 


ప్రతిపదార్థము : జలధితనయే! = సముద్రునకుం గొమార్తెవైన లక్ష్మీదేవీ!; ఫుల్ల 
వికసించిన; ఉత్పల = కలువలయొక్క సకల = సమస్తమైన; సౌభాగ్య 
సౌభాగ్యములను; జయినీ = జయించునవి; సదా + ఏవ = ఎల్లప్పుడును గూడ; 
శ్రీనారాయణ = మంగళసంపన్నుందైన విష్ణుమూర్తియొక్క; గుణ = గుణముల; గణ 
= సమూహముల; ఓఘ = పరంపర యందు; ప్రణయినీ = ప్రేమము కలిగి 
యుండునవి; దీన + ఆళీనామ్‌ = దీనుల వరుసలయొక్క 'వీథ్యాలిరావలిః పంక్తి 
శ్రేణ్‌ - అని యమరము. రవైః = శబ్దములచే; అనిశమ్‌ = ఎల్లప్పుడు; అవధాన = 
అ(ప్రమాదముగా నుండుటలో; “ప్రమాదోత_ నవధానతా” - అని యమరము. 


60 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


అతిశయినీ = అతిశయించునవి యగు; తవ = నీయొక్క (శ్రోత్రే = చెవులు; “'కర్ణశబ్దగ్రహా 
శ్రోత్రం (శ్రుతిః స్త్రీ శ్రవణం గశ్రవళ - అని యమరము. మమ = నాయొక్క ఏతామ్‌ = 
ఈ; వాచమ్‌ = ప్రార్థన వాక్కును గూడ; గోచరయతామ్‌ = గోచరింపంజేసికొనుం 
గాక! నా వాక్కులు కూడ నీ శ్రవణగోచరములగుం గాక! 


తాత్సర్యము ses సముద్రపు క్రీ! లక్ష్మీ! వికసించిన నల్లకలువల సకలసౌభాగ్యములను 
జయించునవి, శ్రీమన్నారాయణుని గుణగణసమూహమును వినుటయందే (ప్రేమ గలవి, 
దీనుల యార్తనాదములను వినుటలో నెల్లప్పుడు ప్రమాదములేనివి యైన నీ చెవులు 
నాయొక్క రచనమునుగూడ గోచరము చేసికొనుంగాక! లక్ష్మీలహరీస్తోత్ర మెల్లప్పుడు 
నీ శ్రవణములకు వినంబడు గాక! యని భావము. 


విశేషము : ఈ శ్లోకమునందలి మూడవ పాదములో 'రవైర్దీనాం లీనామ్‌ అని 
యన్ని ప్రతుల యందుం బాఠము. అప్పుడు : రవైః = హాహాకార శబ్దములతో; 
దీనామ్‌ = దైన్యము నొందినది; లీనామ్‌ = క్షీశించినది లేక లయమునొందినది 
యగు; వాచమ్‌ = వాక్కునని యర్థము చెప్పుకొనవలయును. 'రవైర్దీనా లీనామ్‌ అని 
నాగరాజశర్మగారి పాఠము. ఈ పాఠమే సరసముగా నుండుటచే నిచ్చటం గైకొనం 
బడినది. “దీన + అలీనామ్‌ = దీనులనెడి తుమ్మెదలయొక్క - యని నాగరాజవ్యాఖ్య. 
ఇక్కడం దుమ్మెదలకు సందర్భము లేదు గావున నా వ్యాఖ్య సరియైనది కాదు. దీనుల 
శ్రేణులనుటయే సందర్భోచితమైన యర్థము. 


37 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి చెవి దుద్దులను వర్ణించుచున్నాండు - 


శ్లో, ప్రభాజాలైః ప్రాభాతికదినకరాభాపనయనం 
తవేదం ఖేదమ్‌ మే విఘటయతు తాటజ్మయుగలమ్‌ I 
మహిమ్నా యస్యాయమ్‌ ప్రలయసమయే౭ పి క్రతుభుజాం 
జగత్‌ పాయమ్‌ పాయం స్వపితి నిరపాయం తవ పతిః ॥ ౩౭ 


ప్రతిపదార్థము : ఓ లక్ష్మీదేవీ! ప్రభాజాలైః = కాంతుల సమూహముచే; ప్రాభాతిక = 
ప్రభాతకాలమునందున్ను దినకర = సూర్యునియొక్క ఆభా = కాంతిని; అపనయనమ్‌ 
= దూరముగాం దొలంగించుచున్నదో యట్టి తవ = నీయొక్క తాటంకయుగలమ్‌ = 
చెవికమ్మల జంట; మే = నాయొక్క ఖేదమ్‌ = దుఃఖమును; విఘటయతు = పోంగొట్టుం 


లక్షీ శ్రఅహరీ 61 


గాక! ఆ తాటంకయుగల మెట్టిదో చెప్పుచున్నాడు. యస్య = ఏ దుద్దుల జంటయొక్క; 
మహిమ్నా = గొప్పతనముచే; అయమ్‌ = ఈ; తవ = నీయొక్క పతిః = భర్తయగు 
విష్ణుమూర్తి క్రతుభుజామ్‌ = దేవతలయొక్క ప్రలయసమయే + అపి = ప్రళయ 
కాలములోం గూడ; జగత్‌ = లోకమును; పాయమ్సాయమ్‌ = రక్షించి రక్షించి; నిః + 
అపాయమ్‌ = అపాయము లేకుండ; స్వపితి = నిద్రించుచున్నాండు; తత్‌ = అట్టి 
తాటంకయుగలమని శేషము. 


తాత్పర్యము : దేనియొక్క ప్రభావముచే విష్ణుమూర్తికూడ దేవతలందటు 
ప్రళభయకాలములో నశించినప్పుడు కూడ విశ్వమును రక్షించి రక్షించి యే యపాయము 
లేకుండ నిద్రించుచున్నాండో యట్టి నీ చెవాకుదోయి - తన కాంతులచే 
నుదయించుచున్న సూర్యుని కాంతిని గూడ వెనుకకు నెట్టునది -నా శోకమును 
బోంగొట్టుం గాక! 


పింగళిసూరన కళాపూర్ణోదయములో విష్ణుమూర్తి కుండలముల నిట్లే 
వర్ణించినాండు - 


సీ మకరకుండల రుచిప్రకర కుంఠితములై 
దినకర ప్రభలు వెన్వెనుక కొదుగ (కళా-2-98) 


“పాయవమ్పాయమ్‌” అనునది “పా-రక్షణే” యను ధాతువునకు ణము 
లంతరూపము. 


ఇటువంటి భావమే శ్రీ శంకరభగవత్సాదుల సౌందర్యలహరిలోం గలదు- 
శ్లో!  సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం 
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః । 
కరాలం యత్‌ క్ష్వేలం కబలితవతః కాలకలనా 
న శమ్మోస్తన్మూలం తవ జనని! తాటబ్బమహిమా ॥ (సౌం.ల-28) 
838 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి కొప్పును వర్ణించుచున్నాండు - 


శ్లో  నివాసో ముక్తానాం నిబిడతరనీలామ్బుదనిభ- 
స్తవాయం ధమ్మిల్లో విమలయతు మల్లోచనయుగమ్‌ । 


62 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


భృశం యస్మిన్‌ కాలాగురు బహులసౌరభ్యనివ హైః 
పతన్తి శ్రీభిక్షార్ధిన ఇవ మదాన్థా మధులిహః ॥ ౩౮ 


ప్రతిపదార్థము ఏఓ లక్ష్మీదేవీ! ముక్తానామ్‌ = మంచిముత్యములకు; నివాసః = నివసించు 
స్థానము, లక్ష్మీదేవి కొప్పు మౌక్తికములతోం జేసిన యాభరణములతో నిండియున్నదని 
భావము. నివిదతర = మిక్కిలి దట్టమైన; నీల + అంబుదనిభః = కాటుమబ్బులవలైె 
నల్లనైనది యగు; అయమ్‌ = ఈ; తవ = నీయొక్క ధమ్మిల్లః = కొప్పు; మత్‌ = 
నాయొక్క లోచనయుగమ్‌ = కన్నుదోయిని; విమలయతు = నిర్మలముగాం జేయుంగాక! 
ఆ కొప్పెట్టిదో చెప్పుచున్నాండు - యస్మిన్‌ = దేనియందు; శ్రీభిక్షా + అర్థినః + ఇవ 
= శోభనే భిక్షగా యాచించువాని వలె; మద + అంధాః = మదముచే గ్రుడ్డివియైన; 
మధులిహః = తుమ్మెదలు; కాల + అగురు = నల్లని యగురు ద్రవ్యముయొక్క 
బహుల = ఎక్కువయైన; సౌరభ్య = సువాసనలయొక్క నివహైః = సమూహములతో; 
భృశమ్‌ = ఎక్కువగా; పతంతి = పడుచున్నవో; అట్టి నీ కొప్పని యర్థము. ఇక్కడ 
'నివహైణ అనుచోట 'నివహే యని చంద్రప్రభా పాఠము. అప్పుడు కాలాగురు 
ద్రవ్యముల సౌగంధ్యసమూహముగల కొప్పు నందని యర్థము. 


తాత్సర్యము : లక్ష్మీదేవి కొప్పు ముత్యములు పొదిగిన యాభరణములకు నిలయమైనది. 
దట్టముగా బట్టిన మబ్బులవలె నల్లనైనది. ఆడువారు తమ కేశపాశములకు 
సాంబ్రాణి, యగురు మొదలగు సుగంధద్రవ్యములతోం బొగవేసికొందురు. లక్ష్మీదేవి 
కొప్పాయగురు ద్రవ్యముల సువాసనలను వెదంజల్లుచున్నది. పార్వతీదేవివలెనే 
లక్ష్మీదేవికూడ సౌగంధికలసత్మచ. లక్ష్మీదేవి కొప్పునందలి నల్లని రంగునకు, 
సుగంధమునకు నాకర్షింపంబడినవై మదించిన తుమ్మెదలు కొప్పునందలి శోభ 
నర్ధించువానివలె వ్రాలుచున్నవి. ఓ లక్ష్మీదేవీ! అట్టి నీ కొప్పు నా కన్నుల జంటను 
స్వచ్చముగాం జేయుంగాక! అంజనద్రవ్యాదులవలన కన్నులు శుభ్రపడుట లోకప్రసిద్ధమే. 


39 


అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి కిరుప్రక్కల నిలంబడి తొండములతో నభిషేకము 

చేయు నేనుంగులను వర్ణించుచున్నాండు - 

శ్లో॥ విలగ్నా తే పార్వద్వయపరిసరే మత్తకరిణా 
కరోన్నీతైరబ్బున్మణికలశముగ్గాస్యగలితైః I 


లక్షీ శ్రఅహరీ 63 


నిషిబ్బున్తా ముక్తామణిగణసమైస్వాం జలకళై- 
ర్నమస్యామో దామోదరగ్భహిణి! దారిద్రదలితాః ॥ ౩౯ 


ప్రతిపదార్థము : దామోదరగ్భహిణి! = శ్రీ విష్ణుమూర్తికి ధర్మగేహినివైన యో లక్ష్మీదేవీ!; 
కర = తొండములచే; ఉన్నీతైః = పైకెత్తంబడిన; అంచత్‌ = ప్రకాశించుచున్న మణి 
= రత్నములు పొదిగిన; కలశ = (బంగారు) కుండలయొక్క ముగ్ధ = అందమైన; 
ఆస్య = ముఖము నుండి; గలితైః = జాటిన; ముక్తామణి = మంచి ముత్యముల; గణ 
= గుంపులతో; సమైః = సమానమైన; జలకణః = నీటిబిందువులతో; నిషించంతౌ = 
అభిషేకము చేయుచున్న లే = నీయొక్క పార్వద్వయపరిసరే = రెండువైపుల నున్న 
సమీపభూమిలో; విలగ్నా = చకంగా నిలిచిన; మత్తకరిణా = మదించిన 
రెందేనుంగులను; దారిద్యదళితాః = పేదతనముచే దళితులమైన మేము; నమస్యామః= 
నమస్మరించుచున్నాము. 


తాత్పర్యము : శ్రీ విష్ణుమూర్తి గృహస్థురాలవైన లక్ష్మీదేవీ! నీకు రెండు ప్రక్కల దగ్గజలో 
బాగుగా నిలంబడి తొండములతోం బైకెత్తిన రత్నఖచితసువర్ణకుంభమోహన ముఖముల 
నుండి జాలువాజుచు మంచిముత్యముల గణములవలె నున్న జలబిందు ధారలతో 
నీకభిషేకము చేయుచున్న రెండు మత్తగజములను లేమిచేం వీడింపంబడిన మేము 
నమస్మరించుచున్నాము. 

లక్ష్మీదీవి కిరువంకల రెండు దివ్యగజేంద్రములు మణిగణఖచిత 
హేమకుంభములతో స్నానము చేయించుననుటకు - 
శ్లో యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ 

గంభీరావర్తనాభిస్పనభరనమితా శుభ్రవస్రోత్తరీయా । 

లక్ష్మీ ర్దివ్యైర్లజేం దైర్మణి గణఖచితైః స్నాపితా హేమకుంభై- 

ర్నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా ॥ 
అను శ్రీసూక్తము 
శ! దిగ్గస్తిభిః కనకకుంభముఖావసృష్ట- 

స్వర్వాహినీ విమలచారుజలఫ్లతాంగీమ్‌ । 


ప్రాతర్నమామి జగతాం జననీమశేష- 
లోకాధినాథ గృహిణీమమృతాబ్ధీపుత్రీమ్‌ ॥ 


64 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


అను శ్రీ శంకరభగవత్సాదుల కనకధారాస్తోత్రము ప్రమాణములు. 
40 
అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి నోదార్పుమని ప్రార్థించుచున్నాండు - 


శ్లో; అయే! మాతర్తక్ష్మి! త్వదరుణపదామోజనికటే 
లుఠన్తమ్‌ బాలమ్‌ మామవిరలగలద్బాప్పజటిలమ్‌ । 
సుధా సేకస్పిగ్దెరతిమసృణముగ్జై: కరతలైః 
స్పృశస్తీ మారోదీరితి వద! సమాశ్వాసయసి కదా? ॥ ౪౦ 


ప్రతిపదార్థము : అయే మాతః! = ఓయంబా! లక్ష్మి! = లక్ష్మీదేవీ!; త్వత్‌ = నీయొక్క 
అరుణ = ఎట్ట్జని; పద + అంభోజనికటే = పాదపద్మముల చెంగట; లుఠంతమ్‌ = 
దొరలుచున్నవానిని; అవిరల = ఎడతెగకుండ; గలత్‌ = కాజుచున్న బాప్పు = కన్నీళ్ళతో; 
జటిలమ్‌ = కరడుగట్టిన శోకము గలవానిని; బాలమ్‌ = పసిపిల్లవానిని; మామ్‌ = 
నన్ను సుధా = అమృతమును; సేక = చిలుకుటచే; స్పిగ్టైః = జిడ్జైనవి; అతి 
మిక్కిలి, మస్ఫణ = నున్నతనముచే; ముగ్గెః = మోహమైనవి యగు; కరతలైః 
అజచేతులచో; స్పృశంతీ = ముట్టుకొని రాయుచు; మా + రోదీః + ఇతి = 
ఏడువకుమని; కదా = ఎప్పుడు?; సమ్‌ + ఆశ్వాసయసి = బాగుగా నూఅడింతువో, 
వద = చెప్పుము. 


తాత్పర్యము : ఓ యమ్మా! లక్ష్మీదేవీ! ఎజ్జినైన నీ యడుగు తమ్ముల దగ్గజం బడి 
యిటునటు దొరలుచు నా౭గకుండం గాజుచున్న కన్నీళ్ళతోం గలంత నొందిన పసిబిడ్డను 
నన్ను (జగన్నాథుని లేక యీ స్తోత్రము నెవరు పఠింతురో వారిని) నమృతబిందువులు 
చల్లుచు జిద్దుగా, నున్నగా, మెత్తగా నున్ననీ యజచేతులతో నన్ను లేవనెత్తి నిమురుచు 
బాబూ! యేడువకురా! నాయనా! యని పలుకుచు నన్నెప్పు డోదార్తువో చెప్పుము. 


ఇక్కడం జంటిపిల్లవాండు కన్నీరు కార్చుచుం దల్లి పాదములయొద్దం బొరలుచు 
నేడ్చుట, యా పసిశిశువును లేవనెత్తి తల్లి తన మెత్తని చేతులతో నిమురుచుం 
గన్నీళ్ళు తుడిచి యోదార్చుట కన్నులకు గట్టినట్లు చమత్మారముగా వర్ణించుటచే 
స్వభావోక్తి యలంకారము. 


“స్వభావోక్తి: స్వభావస్య జాత్యాదిషు చ వర్ణనమ్‌' (చంద్రా. 5-112) 


లక్షీ శ్రఅహరీ 65 


జాతి మొదలగు వానియందలి స్వభావము నున్నదున్నట్లుగా వర్ణించినచో 
స్వభావోక్తి యని చంద్రాలోకము. 


విశేషము : జగన్నాథ పండితరాయల తల్లికూడ లక్ష్మియే. 


శ్లో; పాషాణాదపి పీయూషం స్యందతే యస్య లీలయా । 
తం వందే పేరుభట్టాఖ్యం లక్ష్మీకాంతమ్‌ మహాగురుమ్‌ ॥ 


అని రసగంగాధరము. 
41 


అవతారిక : ఇప్పుడు లక్ష్మీదేవి నామస్మరణముతో నీ స్తోత్రకావ్యమును ముగించు 
చున్నాండు - 


శో రమే! పద్మే! లక్ష్మి! ప్రణతజనకల్పద్రుమలతే! 
సుధామ్మోధేః పుత్రి! త్రిదశనికరోపాత్తచరణే! । 
పరే! నిత్యమ్‌ మాతర్గుణమయి! పరబ్రహ్మమహిలే! 
జగన్నాథ స్యాకర్ణయ మృదులవర్ణావలిమిమామ్‌ 11 అణ 


ప్రతిపదార్థము : రమే! = 'రమయతీతి రమా” లోకములను రమింపం జేయుదానా!; 
పద్మే = 'పద్మమస్యాః కరే౭_ స్తేతి పద్మము చేతియందుం గలదానా!) లక్ష్మి! = “లక్ష్యతే 
సర్వో౭_ నయేతి' సర్వము నవలోకించుదానా!; ప్రణత = వంగి నమస్కరించిన; జన 
= భక్తజనులకు; కల్పద్రుమలతే! = కల్పవృక్షముయొక్క తీంగవైనదానా!; సుధా + 
అంభోధేః + పుత్రి! = అమృతసముద్రమునకుం గుమారివైనదానా!; త్రిదశ = 
దేవతలయొక్క; 'అమరా నిర్ణరా దేవా స్రిదశా విబుధాః సురాః - అని యమరము. 
నికర = సమూహముచే; 'సోమౌఘనికరవ్రాతవారసంఘాతసంచయాః - అని 
యమరము. ఉప + ఆత్త = పొందంబడిన - ఆశ్రయింపంబడిన; చరణే! = పాదములు 
గలదానా! పరే! = పరాదేవతా!; మాతః! = మాతి వర్తతే గర్ఫ్భోల_త్రమాతా = కడుపు 
చలువ గలదానా! 'జనయిత్రీ ప్రసూర్మాతా జననీ” - అని యమరము. గుణమయి = 
మంచి గుణములతో నిండినదానా!; పర(బ్రహ్మమహిలే! = పరబ్రహ్మస్వరూపుందైన 
శ్రీవిష్ణుమూర్తి కర్ణాంగివైనదానా!; జగన్నాథస్య = జగన్నాథునియొక్క ఇమామ్‌ = ఈ; 
మృదులవర్ణ + ఆవలిమ్‌ = మెత్తని యక్షరముల పంక్తిని; ఆకర్ణయ = వినుము. 


66 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


తాత్పర్యము : రమా! పద్మా! లక్ష్మీ! ప్రణతజనకల్పద్రుమలతా! సుధాంభోధిపుత్రీ! 
త్రిదశనికరోపాత్తచరణా! పరాత్సరా! మాతా! గుణమయీ! పర(బ్రహ్మమహిలా! ఈ 
జగన్నాథకవి చెప్పిన మెత్తని యక్షరముల గ్రేణితోం గూడిన యీ లక్ష్మీలహరీ సోత్రమును 
నిత్యము వినుము. 


విశేషము : జగన్నాథకవి యీ లక్ష్మీలహరిలోం గాని; వేంకటాధ్వరి లక్ష్మీసహస్రములోం 
గాని లక్ష్మీదేవి కోలాసురుని వధించి లోకములను రక్షించిన విషయమును 
బ్రస్తావింపకపోవుట విడ్దూరముగా నున్నది. 

నమస్తే గరుడారూఢే! కోలాసురభయంకరి! । 

సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోత స్తు తే ॥ 

గ్రంథాంతగద్యము 

ఇతి శ్రీపండితరాజ జగన్నాథ విరచితా లక్ష్మీలహరీ సమాప్తా. 
ఇతి = ఈ విధముగా; ఇతి శబ్దము గ్రంథసమాప్తిని సూచించును. “ఇతి హేతు 
ప్రకరణ ప్రకాశాది సమాప్తిషు - అని యమరము. శ్రీ = లక్ష్మీసంపన్నుండైన; 
పండితరాజ = పండితరాజను షాజహాన దత్త బిరుదముగలు; జగన్నాథ = జగన్నాథ 
మహాకవిచే; విరచితా = విరచింపంబడిన; లక్ష్మీలహరీ = లక్ష్మీలహరి యను స్తోత్ర 
కావ్యము; సమాప్తా = ముగిసినది. 
తే॥గీ॥ పుష్పగిరి శంకరాచార్య పూజ్యపాద 

దత్త విద్యావిభూషణోద్దండ బిరుద 

శాలి గరిమెళ్ళశర్మ లక్ష్మీలహరికి 

నమృతధారాఖ్య టీక నాంధ్రమునం జెప్పె. 

శ్రీమత్సరమేశ్వరార్పణమస్తు. 


శ్రీ శార్వరీ శ్రావణ బహుళ దశమీ శుక్రవారము 
14-08-2020 


శ్రీశార్వరీ శ్రావణవరలక్ష్మీదేవత విశ్వవ్యాప్తమైన కరోనా రోగమును శాంతింపంజేసి 
సకలజనులకు సమస్త సన్మంగళములను బ్రసాదించుంగాక! 


శ్రీశ్రీశ్రీ 


67 


శ్రీః 
శ్రీరామచన్లాయ నమః 
మహాకవి శ్రీపణ్ణితరాజజగన్నాథవిరచి తా 


సుధాలహరి 
(సూర్యస్తుతిఐ 


అమృతధారావ్యాఖ్య : శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


68 


శ్రీః 
శ్రీరామచన్దాయ నమః 
మహాకవి శ్రీపణ్ణితరాజ జగన్నాథవిరచితా 
సుధాలహరీ 
(సూర్యస్తుతిఐ 


1 


శ్లో; ఉల్లాసః ఫుల్లప పజ్మేరుహపటలపతన్య్మత్తపుష్పన్థయానాం 
నిస్తారః శోకదావానలవికలహృదాం కోకసీమన్తినీనామ్‌ । 
ఉత్సాతస్తామసానాముపహతమహసాం చక్షుషామ్‌ పక్షపాతః 
సజ్ఞాతః కోల_పి ధామ్నామయముదయగిరి ప్రాన్తతః ప్రాదురాసీత్‌॥ ౧ 


అమృతధారావ్యాఖ్య 


కం॥ శ్రీమత్పుష్పగిరీశ 
స్వామిపదాబ్దములు గొలిచి పండితరాజ 
శ్రీమత్సుధాలహరికిన్‌ 
శ్రీమదమృతధార యనంగం జేసెదండీకన్‌. 


శ్రీ జగన్నాథపండితరాయలు సూర్యస్తోత్రరూపమైన సుధాలహరియను 
భక్తికావ్యమును రచియింపంగోరినవాండై “ఆశీర్నమస్మియావస్తునిర్దేశో వాపి తన్ముఖమ్‌” 
ఆశీర్వాదముతోంగాని, నమస్మారముతోంగాని, వస్తునిర్దశముతోం గాని కావ్యము 
నారంభింపవలె ననెడి దండ్యాచార్యుని వచనము ననుసరించి సూర్యకాంతి యను 
వస్తునిర్దేశముతో మంగళము నాచరించుచుం గావ్యము నారంభించు చున్నాండు - 


ప్రతిపదార్థము : ఫుల్ల = వికసించిన; పంకేరుహ = పద్మములయొక్క పటల = 
సమూహమునందు; పతత్‌ = పడుచున్న మత్త = మదించిన; పుష్పంధయానామ్‌ 
తుమ్మెదలకు, ఉల్లాసః = సంతోషమైనది; శోక = దుఃఖమను; దావ + అనల = 


సుధాలహరీ 69 


దావాగ్నిచే; వికల = ఎడంబాటుచేం గలంత చెందిన; హృదామ్‌ = హృదయములు 
గల; కోకసీమన్తినీనామ్‌ = చక్రవాకస్త్రీలకు; నిస్తారః = తరింపంజేయునది - దుఃఖముల 
నుండి దాంటించునది; తామసానామ్‌ = తమోగుణము గల దుష్టులకు (చీంకటి 
యందు సంచరించువారికి;ి ఉత్సాతః = హఠాత్తుగా వచ్చిన యపశకునమైనది; 
ఉపహత- మహసామ్‌ = కోల్పోయిన కాంతిగల; చక్షుషామ్‌ = కన్నులకు; పక్షపాతః 
= పక్షపాతము గలది - చూపుల ననుగ్రహించునది యగు; కోతి పి = ఒకానొక; 
అయమ్‌ = ఈ; ధామ్నామ్‌ = కాంతులయొక్క 'తేజో ధామ మహో విభా” - అని 
యమరము. సంఘాతః = సమూహము; ఉదయగిరిప్రాంతతః = తూర్చుకొండ 
సమీపమునుండి; ప్రాదుః + ఆసీత్‌ = ప్రాదురాసీత్‌ = పుట్టినది. 


తాత్పర్యము : సూర్యుండుదయించినంతనే పద్మములు వికసించును. వికసించిన 
పద్మములపై వ్రాలి తుమ్మెదలు మకరందమును గోలి మదించును. కాంబట్టి సూర్యకాంతి 
తుమ్మెదలకు సంతోషకారణమైనది. చక్రవాకమిథునములు రాత్రి విడిపోయి పగటివేళ 
గలియును. మగపక్షులనుండి విడిపోయి విరహాగ్నితో నుడుకుచున్న జక్కవపిట్టలకు 
సూర్యోదయము ప్రియసంగమము కలిగించి శోకమును బోంగొట్టును. తమోగుణము 
గలవారికి సూర్యకాంతి పీడ కలిగించును. కంటి వెలుంగు పోయినవారికి మజలం 
గాంతినిచ్చి చూపుల ననుగ్రహించును. అటువంటి సూర్యకాంతి పొడుపుం గొండపైం 
బొడచూపినదని భావము. 


పుష్పంధయము : 'ధేట్‌ - పానే” 'ధేట్‌ ధాతువునకుం బానము చేయుటయని యర్థము. 
“పుష్పాణి ధయంతి పూవుల యందలి తేనెను ద్రాగునవి యను నర్థమున 'పాఘ్రాధ్మా 
ధేట్‌ దృశజ(38-1-187) అను సూత్రముచే ముమాగమము వచ్చి “పుష్పంధయ” - 
అని యగును. తుమ్మెదయని యర్థము. 


శ్రీరామచంద్రుం డడవిలో సీతనన్వేషించుచుం గనంబడిన చెట్టులను; 
గుట్టలను; పుట్టలను; పశువులను, పక్షులను సీతను గూర్చి యడుగుచుండంగా జక్నవ 
జంటలు శ్రీరామచంద్రుని బరిహసించినవి. అప్పుడు రాముడు కోపించి “మీకు 
రాత్రివేళల వియోగము కల్టుంగాక!? యని శపించెను. అప్పటి నుండి కోకమిథునములు 
రాత్రి విడిపోయి పగలు కలిసికొనుచున్నవి. 


70 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


(చక్రవాకీమివైకామ్‌ (మే.సం-2-20); వైద్యనాథునిందుకళావ్యాఖ్య - 209పుట) 


ఈ శ్లోకములో 'ల్ల-పి మొదలగు వర్ణములెక్కువ మాటు లావృత్త మగుటచే 
వృత్యనుప్రాసమను శబ్బాలంకారము. 


సూర్యకాంతి యందు - ఉల్లాసము, నిస్తారము, ఉత్పాతము, పక్షపాతము 
- అను లక్షణముల నారోపించుటచే రూపకాలంకారము. సూర్యకాంతి యని చెప్పకుండ 
నొకానొక కాంతి సమూహము - కోత పి ధామ్నాం సంఘాత” - అని చెప్పుటచే 
నతిశయోక్తి యలంకారము. *విషయిణా విషయస్య నిగరణమతిశయః । తస్యోక్తిః Il 
విషయి (ఉపమానము)చే విషయము (ఉపమేయము)ను గప్పి పెట్టి వర్ణించుట 
యతిశయము. అతిశయమైన యుక్తి యతిశయోక్తి యని రసగంగాధరము. 
ఉపమేయమును జెప్పకుండ నుపమానమును జెప్పి వస్తువును సూచించుట యతిశయోక్తి 
యని ఫలితము. 


విశేషము : జగన్నాథుండు రసగంగాధరములో నీ శోకమును రెండు మాటు 


లుదాహరించినాందు. 


(అ) సమప్రాధాన్యే తు మధ్యమతైవ - యథా - 


ఉల్లాసః ఫుల్లపంకేరుహ ... ... ... 


అత్ర వృత్యనుప్రాస ప్రాచుర్యాదోజోగుణ ప్రకాశకత్వాచ్చ శబ్దస్య; ప్రసాదగుణయోగా- 
దనన్తరమేవాధిగతస్య రూపకస్య హేత్వలజ్మారస్య వా వాచ్యస్య చమత్మ ల్రత్యోస్తుల్య- 
స్మన్ధత్వాత్‌ సమమేవ ప్రాధాన్యమ్‌. 

ఇక్కడ వృత్యనుప్రాసప్రాచుర్యము, ఓజోగుణప్రకాశత్వము నుండుటచే 
శబ్బచమత్మారము; ప్రసాదగుణయోగముతో రూపకాలంకారముగాని, హేత్వలంకారము 
గాని వాచ్యముగా నుండుటచే నర్ధచమత్మారము సమముగా నుండుటచే నిది మధ్యమ 
కావ్యమున కుదాహరణము. 


మమ్మటాది ప్రాచీనాలంకారికులు (1) ఉత్తమము (2) మధ్యమము (3) 
అధమము నని కావ్యమును మూండు విధములుగా విభజించినారు. రసగంగాధరములో 
జగన్నాథపండితరాయలు మాత్రము (1) ఉత్తమోత్తమము (2) ఉత్తమము (3) 
మధ్యమము (4) అధమము నని కావ్యమును నాలుగు విధములుగా విభజించినాండు. 


సుధాలహరీ 71 


(1) శబ్దార్థౌ యత్ర గుణీభావితాత్మానా కమప్యర్థమభివ్యంక్తస్తదాద్యమ్‌” - 
శబ్దార్థములు రెండు న ప్రధానములై చమత్మారాత్మకమైన యొకానొక యనిర్వాచ్యమైన 
యర్థమును వ్యంగ్యమర్యాదచే వ్యక్తము చేయునో యది యుత్తమోత్తమ కావ్యము. 


(2) 'యత్ర వ్యంగ్యమప్రధానమేవ సచ్చమత్మారకారణం తద్దితీయమ్‌” - 
ఎక్కడ వ్యంగ్య మప్రధానమై చమత్కారము ప్రధానముగా నుండునో యది యుత్తమ 
కావ్యము. 


(3) *'యత్ర వ్యంగ్యచమత్మానాసమా నాధికరణో వాచ్యచమత్మారస్తతృతీయమ్‌” 
- ఎక్కడ వ్యంగ్యచమత్మ్కారము కంటె వాచ్యచమత్మారము ప్రధానముగా నుండునో 
యది మధ్యమకావ్యము. 


(4) “యత్రార్ధచమత్కృత్యుపస్కృతా శబ్దచమత్కృతిః ప్రధానం తదధమం 
చతుర్ధమ్‌” - ఎక్కడ నర్ధచమత్మారము కంటె శబ్దచమత్మారమే ప్రధానముగా నుండునో 
యది యధమకావ్యము. ఇక్కడ నర్భచమత్మారము పూర్తిగా శబ్దచమత్మారములో లీనమై 
శబ్దచమత్మారమే ప్రధానముగా భాసించును. 


(5) ఈ నాలుగు విభాగములే కాక యేకాక్షరి, ద్వక్షరి మొదలగు పద్యములు, 
యమకములు, పద్మబంధము మొదలగు చిత్రకవిత్వము నధమాధమకావ్యమని 
జగన్నాథుని సిద్ధాంతము. 

“యత్రార్థ చమత్కృతి సామాన్యశూన్యా శబ్బచమత్క ృతిస్తత్పజ్బుమ - 
మధమాధమపి కావ్యవిధాసు గణయితుముచితమ్‌' - ఎక్కడ నర్ధ చమత్కారము 
కొంచెము కూడ లేక కేవలము శబ్దచమత్మారమే యుండునో యది యధమాధమ 
కావ్యము. 


ఈ కావ్యవిభాగములో 'ఉల్లాసః ఫుల్ల...” అను శ్లోములో శబ్దచమత్మారము, 
నర్ధచమత్మారము సమానముగా నుండుటచే నిది మధ్యమకావ్యమే. 


(ఆ) ఈ శ్లోకమే రసగంగాధరమునందలి రూపకాలంకారప్రకరణములో నుదాహరింపం 
బడినది. 


ఉల్లాసః ఫుల్లపజ్మేరుహ... పుస 


72 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


అత్రోపమేయ ఉపమానస్య నారోపః। అపి తు కారణే కార్యస్యేతి రూపకం న భవతీతి 
ప్రాజ్బః | ఏతన్మతానుసారేణవాస్మాభిరపి లక్షితమ్‌ । ఉచ్చృజ్ఞ్థలాః పునరారోపమాత్రం 
రూపకం వదన్త ఇహాపి రూపకమేవాచక్షత ఇతి ప్రాగేవ నిరూపితమ్‌ ॥ ఇక్కడ 
నువపమేయమునం దుపమాన మారోవింవ౦ బడలేదు. కాంబట్టి యిక్కడ 
రూపకాలంకారము లేదని ప్రాచీనులు చెప్పుచున్నారు. ప్రాచీనుల మతము 
ననుసరించియే మేమును లక్షణము చెప్పినాము. సంకెళ్ళులేక నిరంకుశులుగా నున్న 
యాధునికులారోప మాత్రమే రూపకమని యిక్కడ రూపకాలంకారము చెప్పుచున్నారు. 
ఇక్కడ హేత్వలంకారమని ప్రాచీనుల మతము. ఇదియే జగన్నాథునకుం గూడ 
సమ్మతము. 


అది యట్లుండనిండు. ఈ శోకము మయూరుని సూర్యశతకములోనిదని 
రసగంగాధర - హిందీ చంద్రికావ్యాఖ్యాతలగు మదనమోహనపందితులు చెప్పుట 
కేవలము ప్రామాదికము. 


శో నిర్మాయ నూతనముదాహరణానురూపం 
కావ్యమ్‌ మయాత్ర నిహితం న పరస్య కిజ్బిత్‌ । 
కిం సేవ్యతే? సుమనసామ్‌ మనసా9_పి గనః 
కస్తూరికాజనన శక్తిభృతా మృగేణ || 


“ఈ రసగంగాధరములోని లక్షణముల కన్నింటికి నుదాహరణానురూపములైన 
శ్లోకముల నన్నింటిని నేనే రచించి చూపుచున్నాను గాని యితరకవుల శ్లోకములను 
గైకొనను. కస్తూరిని సృష్టింపంగల జవాదిపిల్లి పూలవాసనను మనస్సుతోనైన 
నాఘ్రాణించునా?” - యను జగన్నాథకవి ప్రతిజ్ఞకు విరోధము. రసగంగాధరము 
నందలి యుదాహరణ శ్లోకములన్నియు జగన్నాథకవి సొంతముగా రచించినవే. 
విమర్శించుటకు మాత్రమే పరుల శ్లోకములను గైకొనినాండు. కాంబట్టి “ఉల్లాసః ఫుల్ల 
పజబ్మేరుహ... ... అనునది జగన్నాథకవి సుధాలహరీ శ్లోకమే కాని మయూరమహాకవి 
సూర్యశతకశ్లోకము గాదు. 


ఈ స్తోతకావ్యము నందలి పద్యములన్నియు గ్రగ్గరావృత్తములు. 
'మభైర్యానాం త్రయేణ త్రిముని యతియుతా స్రగ్ధరా కీర్తనీయా” అని కేదారభట్టు 
వృత్తరత్నాకర లక్షణము. 


సుధాలహరీ 73 


ప్రగ్గరా వృత్తములోం (బ్రతిపాదమునందును *'మ-ర-భ-న-య-య-యి” 
- యను గణములుండును. 


2 


అవతారిక : ఈ శ్లోకమునుండి 7వ శ్లోకము వటికు సూర్యకిరణములనే వర్ణించు 
చున్నాండు - 


శ్లో; _ పద్మద్రోహోద్ధురాణాం ధవళితహరితామైన్షవీనాం ద్యుతీనాం 
దర్చం ద్రాగ్‌ద్రావయనో విదలదరుణిమోద్రేకదేదీష్యమానాః । 
దూరాదేవాన్థకారాన్ధితధరణితలద్యోతనే బద్ధదీక్షా- 
స్తే దైన్యధ్వంసదక్షా ముదముదయదినోద్వేలదుస్తా దిశన్తు ॥ ౨ 


ప్రతిపదార్థము : పద్మద్రోహ + ఉద్దురాణామ్‌ = పద్మములకు ద్రోహము చేయుటలో 
దట్టమైనవి; ధవళిత = తెలుపుగాం జేయంబడిన; హరితామ్‌ = దిక్కులు గల; 'దిశస్తు 
కకుభః కాష్టా ఆశాశ్చ హరితశ్చ వాణి - అని యమరము. ఐందవీనామ్‌ = 
చంద్రసంబంధమైన; ద్యుతీనామ్‌ = కాంతులయొక్క అనంగా వెన్నాలలయొక్క 
“'హిమాంశుశ్చన్టమాశ్చన్ద ఇన్గుః కుముదబాన్థవ౫ి, “శోభా కాంతిర్ట్యుతిశ్ళవిః అని 
యభయత్ర యమరము; దర్చమ్‌ = గర్వమును; ద్రాక్‌ = వెంటనే; ద్రావయంతః = 
నీరుకార్చునవి - పోంగొట్టునవి; విదలత్‌ = వికసించుచున్న అరుణిమ = ఎఖ్జిని 
కాంతియొక్క ఉద్రేక = విజృంభణముచే; దేదీషప్యమానాః = బాగుగా బ్రకాశించునవి; 
దూరాత్‌ + ఏవ = దూరముగా నుండియే; అంధకార = చీంకటిచే; అంధిత = 
(గుడ్డిగా జేయంబడిన; ధరణితల = భూభాగమును; ద్యోతనే = ప్రకాశింప జేయుటలో; 
బద్ధదీక్షాః = దీక్షావ్రతమును బూనినవి; దైన్య = భక్తులయొక్క దీనత్వమును; ధ్వంస 
= నాశనము చేయుటలో; దక్షాః = సమర్థములైనవి యగు; తే = ఆ; ఉదయదిన = 
తెల్లవాణు సమయమునందు; ఉద్వేలత్‌ = గొప్ప యాధిక్యము నొందుచున్న ఉస్రాః 
= (సూర్య) కిరణములు; 'కిరణోప్రమయూఖాంశుగభస్తిఘృణిఘృష్టయఃి - అని 
యమరము. ముదమ్‌ = సంతోషమును; 'ముత్‌ ప్రీతిః ప్రమదో హర్ష - అని 
యమరము. దిశతు = ఇచ్చుంగాక! 


తాత్పర్యము : సూర్యుండు పద్మినీ వల్లభుండు. సూర్యుండుదయించినంతనే పద్మములు 
వికసించును. చంద్రుండుదయించినంతనే పద్మములు ముడుచుకొనిపోవును. పద్మములు 


74 మహాకవిశ్రీపణ్జితరాజజగన్నాథవి రచి తా 


ముకుళీంచుకొనునట్టు చేయుటలో సమర్థములైనవి; దిక్కులను దెల్లంగాం జేయునవి 
యగు చంద్రుని కాంతుల గర్వమును వెంటనే యణంచివేయునవి; వ్యాపించుచున్న 
యెజ్జతనముయొక్క యతిశయముచే మిక్కిలి ప్రకాశించునవి; చీంకట్లలముకొనుటచే 
గ్రుడ్డితనముతోనున్న భూతలమును వెలుంగులతోం బ్రకాశింపంజేయు వ్రతమును 
గైకొన్నవి, దీనులయొక్క శోకమును బటాపంచలు చేయుటలో నిపుణములైనవి, 
ప్రభాతకాలమునందు.6 బ్రసరించుచున్నవి యగు నా సూర్యకిరణములు మీకు 
మోదమును గల్లించుంగాక! 


సూర్యుండు పద్మములకు మిత్తుండు. కలువలకు శత్రువు. చంద్రుండు 
కలువలకు మిత్రుండు. పద్మములకు శత్రువు. కాంబట్టి సూర్యకిరణములు పద్మద్రోహి 
యగు చంద్రునియొక్క కాంతుల గర్వము నణంగ ద్రొక్కుచున్నవని భావము. 


ఈ శ్లోకములో దకార - ధకారములు రెండు పెక్కుమాజులు వచ్చుటచే 
వృత్యనుప్రాసము. 'దీక్షాః దక్షాః - అనుచోట నంత్యానుప్రాసము. 


ఇది మయూరుని యీ క్రింది శోకమున కనుకరణము. 


శో సాద్రిద్యూర్వీనదీశా దిశతి దశదిశో దర్శయన్‌ ద్రాగ్‌ ద్భశో యః 
సాదృశ్యం దృశ్యతే నో సదశశతదృశి తైదశే యస్య దేశే। 
దీప్తాంశుర్వః స దిశ్యాదశివయుగదశాదర్శితద్వాదశాత్మా 

శం శాస్య్యశ్వాంశ్చ యస్యాశయవిదతిశయాద్దందశూకాశనాద్యః I 

(సూ.శ-94) 


అవతారిక : కిరణవర్ణనము - 
శ్లో॥ త్రాతామీవార్తలక్షాః ప్రతిదినవిహితానేకగీర్వాణరక్షా 
భక్తానాం కల్చ్పవృక్షాః స్ఫురదనలగతస్వర్ణభాసాం సద్భృక్షాః | 
లోకక్షేమాత్తదీక్షా నలినపరిషదాం దత్తసౌభాగ్యలాక్షా 
దుర్భత్తధ్వంసదక్షా మమ రవికిరణాః సన్వఘానాం విపక్షాః ॥ ౩ 
ప్రతిపదార్థము : తాత = రక్షింపంబడిన; అమీవా = రోగముచెే; ఆర్త = దుఃఖము 
నొందిన వారియొక్క; లక్షాః = లక్షల సంఖ్యలు గలవి; ప్రతిదిన = నిత్యము; విహిత= 


సుధాలహరీ 75 


చేయంబడిన; అనేక = ఎక్కువ సంఖ్యగల; గీర్వాణ = దేవతలయొక్క రక్షాః = రక్షణము 
గలవి; భక్తానామ్‌ = భక్తులకు; కల్చవృక్షాః = ఏది కోరిన దానినిచ్చు కల్పవృక్షములైనవి; 
స్ఫురత్‌ = వెలుంగుచున్న అనల = నిప్పులో; గత = ఉంచంబడిన - నిప్పులోం 
గాల్చిన; స్వర్ణ = బంగారముయొక్క భాసామ్‌ = కాంతులతో; సదృక్షాః = 
సమానములైనవి; లోక = లోకమునందలి సమస్తజనులకు; 'లోకస్తు భువనే జనే” - 
అని యమరము. క్షేమ = కుశలము గూర్చుటలో; ఆత్త = పొందిన; దీక్షాః = దీక్ష 
గలవి; నలినపరిషదామ్‌ = పద్మసమూహములకు - పద్మినులకు; దత్త = ఈంబడిన; 
సౌభాగ్య = మంగళప్రదమైన; లాక్షాః = లత్తుక పూంత గలవి; పద్మినీ కాంతల కాళ్ళకు 
సౌభాగ్యసూచకముగా లాక్షారసమును బారాణిపూంతగాం బూసినట్లున్నవి; దుర్వత్త 
= దుష్టశీలురను; ధ్వంస = నాశనము చేయుటలో; దక్షాః = సమర్థములైనవి యగు; 
రవికిరణాః = సూర్యకిరణములు; మమ = నాయొక్క అఘానామ్‌ = పాపములకు; 
విపక్షాః = శత్రువులై; సంతు = ఉండుంగాక! 


తాత్పర్యము : రోగములతో దుఃఖించెడు లక్షల మంది యార్తులను సంరక్షించునవి, 
ప్రతిదినము ముప్పదిమూండు కోటుల దేవతలను రక్షించునవి, భక్తులకు గల్పవృక్షములై 
యేది కోరిన దాని నిచ్చునవి, పుటము పెట్టిన బంగారు కాంతులతో సమముగా 
మెజయునవి, లోకములకు క్షేమమును గల్లించుటయే వ్రతముగాం గలవి; పద్మినుల 
పాదములకు సౌభాగ్యసూచకముగా లక్క రంగును ప్రసాదించునవి, దుళ్ళీలురను 
నాశనము చేయుటలో సమర్థములైనవి యగు సూర్యుని కిరణములు నా పాపములకు 
శత్రువులగుంగాక! నాయొక్క పాపములను బోంగొట్టుంగాక! యని భావము. 


దుర్వృత్తధ్వంసదక్షాః - పరద్రవ్యముల నపహరించు చోరులు, పరస్రీలను బాడుచేయు 
జారులు చీంకటి యందే విజృంభించి వెలుంగు వచ్చినంతనే దాంగియుందురు. కావున 
సూర్యకిరణములు దుర్వ్భత్తధ్వంసదక్షములైనవి. అందువల్లనే పోతనగారు - 


కం॥ దురితము తలంపరు గానరు 
జరుగుదు రెటకైన నిమిషసౌఖ్యంబునకై 
పరవనితాసక్తులకును 
బరధనరక్తులకు నిహముం బరముం గలదే? (భాగ-9స్మ-310) 


అని యుపదేశించినారు. పరవనితాసక్తి వలన రావణుడు నశించినాండు. పరధన - 


76 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


రక్తివలన దుర్యోధనుడు నశించినాండు. మానవుల కివి రెండును గూడవని రామాయణ 
- భారతముల ప్రధానోపదేశము. 


ఈ శ్లోకములో సర్వత్ర 'లక్షాః - రక్షాః - వృక్షాః ...” అని యీవిధముగా 
నంత్యవర్ణము సమానముగా వచ్చుటచే నంత్యానుప్రాసము. 


విశేషము : అమీవ - ఇది వైదికపదము. అమీవ - ప్రి. అమ+వన్‌. ని. ఈడాగమః। 
రోగే అని వాచస్పత్యములో నన్నియు వైదికోదాహరణములే చూపంబడినవి. 
అమరకోశమువంటి లౌకికనిఘంటువులలోనీ పదము లేదు. '“అమీవేన = పాపేన, 
రోగేణ వా) - అని కావ్యమాలా టిప్పణి. 


4 
అవతారిక : కిరణవర్ణనము. 


శ్లో ప్రాలేయానాం కరాలాః కవలితజగతీమబ్దలధ్వాంతజాలా- 
(స్తాతస్వర్లోకపాలా విదలదరుణిమక్తిప్తబాలప్రవాలాః । 
విశ్లిష్యత్‌ కోకబాలాజ్వరహరణభవత్మీర్తిజాలైర్దటాలా 
వ్యోమవ్యాప్తా విశాలాస్వయి దధతు శివమ్‌ భాస్వతో భానుమాలాః॥ అ 


ప్రతిపదార్థము : ప్రాలేయానామ్‌ = మంచుగడ్డలకు; “అవశ్యాయస్తు నీహారస్తుషార 
స్తుహినం హిమమ్‌ । ప్రాలేయమ్‌ మిహికాచి - అని యమరము. కరాలాః = 
భయంకరమైనవి; కవలిత = కబళింపంబడిన; జగతీ మండల = విశ్వగోళముల 
యందలి; ధ్వాంత = చీంకటుల; జాలాః = సమూహములు గలవి; త్రాత = రక్షింప 
బడిన; స్వః + లోకపాలాః = స్వర్గలోక పాలకులు - ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు 
గలవి; విదలత్‌ = ప్రసరించుచున్న అరుణిమ = ఎజ్జిందనముచే; క్రిప్త = దూరముగాం 
ద్రోయంబడిన; బాల(ప్రవాలాః = చిన్నచిన్న పగడములు గలవి; లేక = లేంజిగుళ్ళు 
గలవి; విశ్లిష్యత్‌ = విడిపోవుచున్న కోకబాలా = చక్రవాకప్రీలయొక్క జ్వర = 
దేహతాపమును; హరణ = హరించుటవలన; భవత్‌ = కలిగిన; కీర్తిజాలైః = 
యశస్పమూహములచే; జటాలాః = దట్టమైనవి; వ్యోమవ్యాప్తా = ఆకాశమం దంతట 
వ్యాపించుటలో; విశాలాః = విరివియైనవి యగు; భాస్వతః = సూర్యునియొక్క 
భానుమాలాః = కిరణమాలికలు; త్వయి = నీయందు; శివమ్‌ = శుభమును; దధతు 
= ఉంచుంగాక! 


సుధాలహరీ 77 


తాత్పర్యము : గట్టీగా బేరుకొనిపోయిన మంచుగడ్డలకు భయంకరమైనవి యనంగా 
మంచురాళ్ళను నీళ్ళగాం గరంగించునవి, లోకములందలి చీంకటిగుంపులను 
కడిముద్దలుగాం జేసికొని తినునవి, స్వర్గలోకపాలకులను రక్షించునవి, మిక్కిలి యెజుపు 
రంగుచేం జిన్నచిన్న పగడములను, లేంత చిగుళ్ళను గూడ జయించునవి, జక్కవ 
పిట్టల విరహతాపమును బోంగొట్టుట వలన వచ్చిన దట్టమైన కీర్తిగలవి, యాకాశము 
నిండ విరివిగా వ్యాపించునవి యగు సూర్యుని కిరణమాలికలు నీయందు (ఈ స్తోత్ర 
పాఠకుండగు భక్తునియందు) మంగళము నుంచుంగాక! 


స్వర్ణలోకపాలకులనంగా నష్టదిక్సాలకులు. 


శ్వ! ఇంద్రో వహ్నిః పితృపతిర్నైర్భతో వరుణో మరుత్‌! 

కుబేర ఈశః పతయః పూర్వాదీనాం దిశాం క్రమాత్‌! అని యమరము. 
(1) తూర్పునకు - ఇంద్రుండు (2) ఆగ్నేయమునకు - అగ్ని (3) దక్షిణమునకు - 
యముండు (4) నైర్భతికి - నిర్భతి (5) పడమరకు - వరుణుండు (6) వాయవ్యమునకు 
- వాయుదేవుడు (7) ఉత్తరమునకు - కుబేరుండు (8) ఈశాన్యమునకు - ఈశానుడు 
- వరుసంగా దిక్పతులు. 


ఈ దిక్పాలకులను గూడ రక్షించునవి సూర్యకిరణములు. 


ఈ శ్లోకములో - కరాలాః - జాలాః - పాలాః - అని యన్నిచోట్ల 
నంత్యాక్షరములు సమానముగా నుండుటచే నంత్యానుప్రాసము. 


శ్రీరామచంద్రుని శాపముచే రాత్రివేళల జక్కవ జంటలు విడిపోవుట ప్రథమ- 
శ్లోకమునందే చెప్పంబడినది. 
జగన్నాథునకు “జటాలి శబ్దము పై మక్కువ యెక్కువ. 


శో సరణిశ్రేణి జటాలజానుకమ్‌. (వి.ల-49) 

శ్వ! జటాలం తే జంఘాయుగలమఘభంగాయ భవతు. (ల.ల-14) 

శ్లో॥ క్రూరక్షేశమహీరుహామురుభరజ్వాలా జటాలః శిఖీ (భా.వి-శా.వి-8) 
శ్లో! దుర్నీతిం తవ వీక్ష్య కోపదహన జ్వాలా జటాలోల పి సన్‌. (భా.వి-శా.వి-25) 


జటాలము = జడలు గట్టినది, బలిసినది. 


78 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


అవతారిక : కిరణవర్ణనము - 


శ్లో నిర్భిద్య క్ష్మారుహాణామతిఘనముదరం యేషు గోత్రాం గతేషు 

ద్రాఘిష్టస్వర్ణదణ్ఞ భ్రమభృతమనసః సన్నిధత్సన్తి పాదాన్‌ | 

యైః సమ్మిన్నే దలాగ్రప్రచలహిమకణే దాడిమీబీజబుద్దా 

చఇల్బాచాబ్బుల్యమబ్బన్తి చ శుకశిశవస్తే£_౦శవః పాన్తు భానోః॥। ౫ 
ప్రతిపదార్థము : క్షారుహాణామ్‌ = చెట్లయొక్క అతిఘనమ్‌ = మిక్కిలి దట్టమైన; 
ఉదరమ్‌ = కడుపును; నిర్భిద్య = బాగుగా ఛేదించి; యేషు = ఏ కిరణములు; 
గోత్రామ్‌ = భూమిని; గతేషు = వెళ్ళినవి కాంగా; ద్రాఘిష్ట = మిక్కిలి పొడవైన; 
స్వర్ణదండ = బంగారు కట్టలను; భ్రమ = భ్రాంతితో; భృత = నిండిన; మనసః = 
మనస్సు కలవై - దీనికి శుకశిశువులతో నన్వయము. పాదాన్‌ = కాళ్ళను; సన్నిధత్సంతి 
= మోపుచున్నవో; యెః = ఏ కిరణములచే; సంభిన్నే = విడందీయంబడిన; దల = 
ఆకుల; అగ్ర = చివరి భాగములందు; ప్రచల = కదలుచున్న; హిమకణే = మంచు 
బిందువునందు; ఇది జాత్యేకవచనము. మంచు బిందువులందని యర్థము. దాడిమీ- 
బీజబుద్దా = దానిమ్మగింజ యనెడు తలంపుతో; ఇక్కడంగూడ దానిమ్మగింజలని 
యర్థము. చంచూ = ముక్కులయొక్క చాంచల్యమ్‌ = కదలికలను; శుకశిశవః = 
చిలుకపిల్లలు; అంచంతి = ఉంచుచున్నవో; తే = అట్టి; భానోః = సూర్యునియొక్క 
అంశవః = కిరణములు; పాంతు = రక్షించుంగాక! (అస్మాన్‌ = మమ్ములనని శేషము). 


తాత్పర్యము : చిలుకలు దండెములపై వ్రాలుట; దానిమ్మ గింజలను ముక్కులతోం 
బొడుచుకొని తినుట లోకప్రసిద్ధమైన విషయములు. ఉదయించుచున్న సూర్యుని 
కిరణములు, కొమ్మలతో నాకులతో దట్టముగా నున్న చెట్ల మధ్యభాగములో 
సందుచేసికొని దూటి భూమిపై బడుచున్నవి. ఆ చెట్ల నడిమిభాగమునం బడుచున్న 
సూర్యకిరణములను బొడవైన బంగారు దండములుగా భావించి వానిపై వ్రాలుటకై 
చిలుకపిల్లలు కాళ్ళనానుచున్నవి. ఆ యెజ్బ్డని కిరణములు చెట్ల యాకుల కొనభాగము 
లందు వ్రేలాడుచున్న మంచుబిందువులపైం బడినవి. ఆ కిరణముల యొ్జని కాంతులలో 
మెఅయుచున్న మంచుకణములను జూచి దానిమ్మగింజలని భ్రాంతిపడి తినుటకై 
చిలుకపిల్లలు ముక్కులు సాచి నోళ్ళు తెచి పట్టుకొనుచున్నవి. అట్లు చెట్లపై నెజ్జిగాం 
బ్రసరించుచున్న సూర్యుని కిరణములు మమ్ములను రక్షించుంగాక! 


సుధాలహరీ 79 


ఇక్కడం జెట్ల కొమ్మల సందులనుంది భూమిపై బడుచున్న సూర్యుని యెబ్జని 
కిరణములను జూచి స్వర్ణదండములని; యెజ్జని కిరణములు పడిన మంచుబిందువులను 
జూచి దానిమ్మ గింజలని చిలుకపిల్లలు భ్రాంతిపడుటచే భ్రాంతిమంతమలంకారము. 


శో స్యాత్‌ స్మృతి బ్రాంతిసందే హైస్తదేవాలంకృతిత్రయమ్‌ । 
అయమ్‌ ప్రమత్తమధుపస్వన్ముఖం వేత్తి పంకజమ్‌ ॥ (చంద్రా. 5-32) 


ఒక వస్తువును జూచి మటీయొక వస్తువుగా భ్రమించుట (భ్రాంతి. ఈ 
మదించిన తుమ్మెద నీ ముఖమును బద్మమనుకొనుచున్నది. - అని చంద్రాలోకము. 


శ్వ! పలాశముకులభ్రాంత్యా శుకతుండే పతత్యలిః । 
స్తోత పి జంబూఫలభ్రాంత్యా తమలిం ధర్తుమిచ్చతి I 


మోదుగ మొగ్గయను (భ్రాంతిచేం దుమ్మెద చిలుకముక్కుపై వ్రాలుచున్నది. 
ఆ తుమ్మెదను జూచి నేరేడుపండను భ్రాంతితోం జిలుక పట్టుకొనుచున్నది - అని 
కువలయానందోదాహరణము. 


ఈ (భ్రాంతి పశుపక్ష్యాదిగతమై యుండునని రసగంగాధరము. అథ 
(భ్రాంతిమాన్‌ - సదృశే ధర్మిణి తాదాత్యేన ధర్యంతర ప్రకారకోత_ నాహార్యో నిశ్చయః। 
సాదృశ్యప్రయోజ్యశ్చమత్మారీ ప్రకృతే భ్రాంతిః | సా చ పశుపక్ష్యాదిగతా యస్మిన్‌ 
వాక్యసందర్శే స భభ్రాంతిమాన్‌ ॥ 


ఈ యలంకారము పేరు భభ్రాంతియే కాని భ్రాంతిమంతము కాదని 
రసగంగాధరము. 


అ|త చ (భాంతివమాత్రమలంకారః | (భాంతిమానలంకార ఇతి 
వ్యవహారస్వాపచారికః । 


ఈ సుధాలహరీ శ్లోకము రసగంగాధరములో నర్థశక్తిధ్వని ప్రకరణములో 


నుదాహరింపంబడినది. 
యథా వా - నిర్భిద్య క్షారుహాణామ్‌ పు 


అత్ర భ్రాంతిభృతాం తిరశ్చామప్యేవమానందం జనయతీతి జగదానందహేతు 
ర్భగవానితి వ్యజ్యతే | ఏవంభూతాయా భ్రాంతేర్లోకేత_పి సంభవాత్‌ స్వతః సంభవిత్వమ్‌।। 


80 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ఇక్కడ భ్రాంతి నొందిన పశుపక్ష్యాది తిర్యక్కులకుం గూడ నానందము 
గలిగించు సూర్యభగవానుండు జగదానంద హేతువను విషయము ధ్వనించుచున్నది. 
ఇది యర్థశక్తిమూలకమగు ధ్వని. స్వతఃసంభవి. 


ఇక్కడ నాగేశభట్టు - చెట్టు కొమ్మల సందులనుండి పడుచున్న సూర్య 
కిరణములను స్వర్ణదండములని (భ్రమించి జనులు పాదములుంచుచున్నారని 
మర్మప్రకాశములో వ్యాఖ్యానించినాండు. ఇది సమంజసమైన యర్థము కాదు. ఎజ్జని 
సూర్యకిరణములను జూచి స్వర్ణదండములని; యెజ్జి కాంతులు వదిన 
మంచుబిందువులను జూచి దాడిమీ బీజములని భావించినవి చిలుకపిల్లలే. రెండు 
విషయములకుం గర్తలు శుకశిశువులే. శ్లోకములో జనులను మాటలేదు. లోకములో 
సామాన్యజనులు కూడ సూర్యకిరణములను జూచి స్వర్ణదండములని భ్రాంతి పొందుట 
యసంభవము. ఈ నాగేశవ్యాఖ్యను సరళా టిప్పణీ కర్తలగు మంజునాథ (మధురానాథ) 
శాస్త్రిగారు బహుధా దూషించినారు. భట్టనాగేశుండు సుధాలహరికిం గూడ వ్యాఖ్య 
రచించినట్లు కొందబు చెప్పుచున్నారు. అది యింతవజకును బ్రకటింపం బడలేదు. 
ఇది విషయాంతరము. 


ఈ శ్లోకములో “సన్నిధత్సంతి” యనుచోట “హంత! ధిత్సంతి” యని 
రసగంగాధరపాఠము. అప్పుడు “హంత! = ఆశ్చర్యము” అని యర్థము. 


6 
అవతారిక : కిరణవర్ణనము. 


శ్లో॥ అహి క్రీడోచితానాం సరసిరుహలసన్మన్దిరాణామ్‌ ప్రభాతే 

ప్రోద్దాట్య ద్రాక్కపాటాన్యథ కుముదగృహాన్‌ ముద్రయన్లో విముక్తాన్‌ । 

సిబ్బన్తః కిళ్చ భూమీతలమఖిలమపి క్షుణ్ణకాళ్ళ్మీరనీరైః 

పాయాసుః శ్రీసపర్యా విరచనపటవః పద్మబన్నోః కరానః॥ ౬ 
ప్రతిపడార్థము : (లక్ష్మీదేవికి); అహ్ని = పగటివేళ; క్రీడా + ఉచితానామ్‌ = క్రీడించుటకు 
యోగ్యములైన; సరసిరుహ = పద్మములనెడి; లసత్‌ = ప్రకాశించుచున్న మందిరాణామ్‌ 
క గృహముల యొక్క కపాటాని = కవాటములను (జేకులనెడు తలుపులను); ప్రభాతే 
= ప్రాతఃకాలమునందు; ద్రాక్‌ = శీఘ్రముగా; ప్ర + ఉద్దాట్య = బాగుగాం దెబచి పెట్టి; 


సుధాలహరీ 81 


విముక్తాన్‌ = లక్ష్మిచే విడిచిపెట్టం బడిన; కుముదగ్భహాన్‌ = కలువలనెడి యిండ్లను; 
ము[ద్రయన్తః = మూసివేయునవి (ముకుళింపం జేయునవి) కిం చ = మటియును; 
అఖిలమ్‌ = సమస్తమైన; భూమీతలమ్‌ అపి = భూమండలమును గూడ; క్షుణ్ణ 
ముద్దగా జేసి కలిపిన; కాళ్ళీరనీరైః = కుంకుమపూల నీటిచే; సించంతః = 
తడుపుచున్నవి; శ్రీ = లక్ష్మీదేవియొక్క సపర్యా విరచన = పూజ చేయుటలో; పటవః 
= చతురములైనవి యగు; పద్మబంధోః = సూర్యునియొక్క కరాః = కిరణములు 
(చేతులు); 'బలిహస్తాంశవః కరాళ - అని యమరము. నః = మమ్ములను; పాయాసుః 
= రక్షించుంగాక! 


తాత్పర్యము : లక్ష్మీదేవి పద్మాలయ. పద్మములయందే క్రీడించునది. పద్మములు 
లక్ష్మీదేవికి విహారగ్భహములు. ఆమె కలువలనుండి వైతొలంగును. అందువలన 
సూర్యకిరణములు పద్మగ్భృహకవాటములను తెజచి కుముదగ్భహముల తలుపులు 
మూయుచున్నది. గొప్పవారు వచ్చినప్పుడు, పండుగుదినములందు వీథులందుం 
గలయంపి చల్లి ముగ్గులు పెట్టుట లోకాచారము. లక్ష్మీదేవి బయటకు వచ్చుచున్నది 
గావున సూర్యకిరణములు కుంకుమపూవుల రసముతోం గలాపి చల్లినట్లుగా భూతలము 
నంతట నెజ్జిగాం జేయుచున్నవి. లక్ష్మీదేవి వికసించిన పద్మములనుండి బయటకు 
వచ్చినంతనే సూర్యుని కరములు (చేతులు - కిరణములు) ఆమెను భక్తితోం 
బూజించుచున్నవి. లక్ష్మీదేవి పద్మాలయ యెనట్లే సూర్యుడు పద్మబంధువు. అట్టి 
సూర్యుని కిరణములు మమ్ముం గాపాడుం గాక! 


ఇక్కడ - లక్ష్మీదేవి పగటివేళలం బద్మముల యందు, రాత్రివేళలం గలువల 
యందు నివసించునని ప్రసిద్ధి - అని కావ్యమాలా టిప్పణిలోం గలదు. 


రాత్రివేళలం గలువల యందు లక్ష్మి నివసించునని కవి భావించియుండండు. 
అప్పుడు కలువలను మూసివేయుట సంభవింపదు. లేదా రాత్రివేళలం గలువలలో 
నివసించిన లక్ష్మీదేవి పగటివేళలం గలువలను విడిచిపెట్టి ప్రభాతకాలములోం 
బద్మములందుం బ్రవేశించుచున్నదని చెప్పుకొనవలెను. 


82 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


అవతారిక : కిరణవర్ణనము - 


శ్లో॥ ఆలేపా హిబ్లులానామివ ధరణిభుజామచ్చసౌధాగ్రమౌలి - 
ప్వగ్రేషు క్షారుహాణామభినవవిదలత్పల్లవోల్లాసలీలాః I 
ప్రొఢప్రాలేయపుజ్లోపరి చితఖదిరాజ్ఞారభారా ఇవారాత్‌ 
పారావారాత్‌ ప్రయానో దినకరకిరణా మజ్గలం నః కృషీరన్‌॥ ౭ 


ప్రతిపదార్థము : ధరణిభుజామ్‌ = మహారాజులయొక్క; అచ్చ = స్వచ్చమైన; సౌధ = 
మేడలయొక్క; అగ్రమౌళిషు = పైనున్న శిరోభాగములపై; హింగులానామ్‌ = 
ఇంగిలీకమను ద్రవ్యముల యొక్క ఆలేపా ఇవ = పూంతలవలె నున్నవి; క్ష్మారుహాణామ్‌ 
= చెట్లయొక్క; అగ్రేషు = పైభాగములపై; అభినవ = క్రొత్తగా; విదలత్‌ = చిగురించిన; 
పల్లవ = లేంత చిగురుటాకులయొక్క ఉల్లాస = ఆనందముతోం గూడిన; లీలాః = 
విలాసములైనవి; ప్రొఢ = గట్టిపడిన; ప్రాలేయ = మంచుముక్కల; పుంజ = 
సమూహములయొక్క ఉపరి = పైభాగములపై; చిత = సొదగాం బేర్చిన; ఖదిర + 
అంగార + భారాః + ఇవ = చంద్రనిప్పుల బారువులవలి, ఆరాత్‌ = దూరముగానున్న 
పారావారాత్‌ = సముద్రమునుండి; 'సముద్రో౭_ బ్దిరకూపారః పారావారస్సరిత్పతిః' 
- అని యమరము. ప్రయాంతః = వచ్చుచున్నవి యగు; దినకరకిరణాః = సూర్యుని 
కిరణములు; నః = మాకు; మంగళమ్‌ = భద్రమును; కృషీరన్‌ = చేయుంగాక! 


తాత్పర్యము : చక్రవర్తులుండు మేడల పైభాగముల యందున్న శిఖరములందు 
నింగిలీకపుం బూంతలవలె నున్నవి; చెట్లయొక్క కొమ్మలపై జిగుర్చుచున్న లేంత 
చిగుళ్ళయొక్క సంతోషములకు విలాసములైనవి, పేరుకొని గట్టిపడిన మంచుగడ్డల 
సమూహముల పైం బేర్చిన చంద్రనిప్పుల బారువులవలె నున్నవి, దూరముగానున్న 
సముద్రమునుండి వచ్చుచున్న సూర్యకిరణములు మాకు సమస్త మంగళముల నొసంగు 
గాక! 


ఇక్కడ రాజసౌధముల కింగిలీకపు రంగు పూంతలు పెట్టినట్లు, మంచుగడ్డలపై 
బరువైన చండ్రనిప్పులు పజచినట్లు సూర్యకిరణములున్నవని కవి యూహించుటచే 
నుత్రేక్షాలంకారము. చెట్ల పైభాగముల పై గిరణములు పల్లవోల్లాసలీలలై యున్నవని 
యారోపించుటచే రెండవ పాదమునందు రూపకాలంకారము. 


సుధాలహరీ 


83 


భారమనంగా బరువైనదనియే కాక యొక తూనిక - 'బారువు అని కూడ 


నర్థము. 
ప్రాచీనకాలము నందలి తూనికలు 
1 వెండి రూపాయి యెత్తు =1 తులము 


30 తులములు = 1 ఏబులము 

2 ఏబులములు = 1 పదలము 

2 పదలములు = 1 వీసె (120 తులములు) 
8 వీసెలు = 1 మణుగు 

8 మణుగులు =1 పుట్టి 

20 మణుగులు = 1 బారువు (భారము) 


“భారః స్వాద్వింశతిస్తులాళ? - అని యమరకోశము. 
20 తులములు = 1 భారము 

ఇది యమరసింహుని కాలమునాటి మానము. 

తులాపలశతం తాస్తు దశర్‌క్షం ధటికో£_ స్రియామ్‌ 

తౌద్వౌ శకటో భారః - అని వైజయంతీకోశము. 


100 పలములు = 1 తుల 
10 తులములు = 1 ధటికము 
2 ధటికములు = 1 శకటభారము 


ఇది యాదవప్రకాశుని కాలమునాటి మానము. 


సూర్యుడు సత్రాజిత్తున కిచ్చిన శమంతకమణి ప్రతిదినము 8 భారముల బంగారము 


దిది. 


(స) 


వ్యాసభాగవతము. 


పె 
శ్లో; దినే దినే స్వర్ణభారానష్టా స సృజతి ప్రభో! (భాగ-10స్మ-56-11ే) అని 


వ॥ అది ప్రతిదినంబును నెనిమిది బారువుల సువర్ణంబు గలిగించుచుండు. 
(భాగ-10స్మ-ఉత్తర-51) అని పోతనగారి యాంధ్రభాగవతము. ప్రస్తుతము మన 


84 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


సుధాలహరీ శ్లోకములో “'ఖదిరాంగారభారము లనంగా బారువుల కొలంది నున్న 
చంద్రనిప్పుల గుండములని యర్థము. బరువైన చండ్రనిప్పులని సామాన్యార్థము. 


8 
అవతారిక : ఇప్పుడు సూర్యోదయమును వర్ణించుచున్నాండు - 


శ్లో॥ కీలాలైః కుజ్ముమానాం నిఖిలమపి జగజ్ఞాలమేతన్నిషిక్తమ్‌ 
ముక్తాశ్చోన్మత్త భృజ్ఞా విదలితకమలక్రోడకారాగృహేభ్యః । 
ఉత్సృష్టం గోసహస్రమ్‌ బహులకలకలః (శ్రూయతే చ ద్విజానామ్‌ 
భాగ్యైర్చన్లారకాణాం హరిహయహరితా సూయతే పుత్రరత్నమ్‌॥ ౮ 


ప్రతిపదార్థము : కుంకుమానామ్‌ = కుంకుమపూలయొక్క కీలాలైః = రసములచే; 
ఏతత్‌ = ఈ; జగత్‌ + జాలమ్‌ = లోకముల సమూహము; నిఖీలమ్‌ + అపి = 
సమస్తము కూడ; నిషిక్రమ్‌ = తడుపంబడినది; విదలిత = విచ్చుకొన్న కమల = 
పద్మములయొక్క కోడ = ఒడియనెడు; కారాగ్భహేభ్యః = చెజిసాల యిండ్లనుండి; 
ఉత్‌ + మత్త = బాగుగా మదించిన; భృంగాః = తుమ్మెదలు; ముక్తాః చ = విడిచి 
పెట్టంబడినవి కూడ; గోసహస్రమ్‌ = కిరణముల సహస్రము లేక యావుల సహస్రము, 
వేల సంఖ్యలలో నున్న యావులని యర్థము. ఉత్‌ + సృష్టమ్‌ = విడువం బడినవి; 
ద్విజానామ్‌ = పక్షులయొక్క లేక బ్రాహ్మణులయొక్క బహుల = మిక్కుటమైన; కలకలః 
= కలకలధ్వని లేక వేదధ్వని; శ్రూయతే చ = వినంబడుచున్నది కూడ; బృందారకాణామ్‌ 
= దేవతలయొక్క భాగ్యైః = భాగ్యములచే; హరిహయ = ఇంద్రునియొక్క హరితా = 
దిక్కుచే - తూర్పు దిక్కుచే; పుత్రరత్నమ్‌ = రత్నమువంటి కొడుకు - సూర్యుండు; 
సూయతే = కనంబడుచున్నాండు; ఈ శ్లోకమునందుం గర్మణి ప్రయోగము లెక్కువగా 
నున్నవి. 


తాత్పర్యము : సూర్యోదయము కాంగానే విశ్వమంతయు నెట్టిగా నైనది. అది 
యెట్లున్నదనంగా౭ గుంకుమపూవుల రసములో ముంచి తీసినట్లున్నది. రాత్రివేళల 
యందు బద్మములలోం జిక్కుకొని తేనెత్రాగుటచే బాగుగా మదించిన కొదమతుమ్మెదలు 
పద్మముల మధ్యభాగములనెడి కారాగ్భహములనుండి విడిచిపెట్టంబడి బైటకు వచ్చినవి. 
వేయి సూర్యకిరణములు విజృంభించినవి. వేల సంఖ్యలలో నున్న యావుల గుంపులు 
మేంతకై బయలుదేరినవి. వెలుంగు వచ్చినంతనే పక్షుల కలకలారావములు 


సుధాలహరీ 85 


మిన్నంటినవి. ప్రభాతవేళలో సంధ్యవార్చిన (బ్రాహ్మణులయొక్క వేదపాఠధ్వనులు 
నలుదిక్కుల బ్రతిధ్వనించినవి. దేవతల పుణ్యములు పండుటవలనం దూర్చుదిక్కనెడు 
కాంత రత్నమువంటి సూర్యునిం బ్రసవించినది. ఇక్కడం “గీలాల - కుంకుమ; జగజ్ఞాల, 
బహుల కలకల) అనుచోట వృత్యనుప్రాసము. సూర్యకిరణముల యొజ్ఞని రంగు 
కుంకుమ రసములో ముంచినట్లుగా జగజ్ఞాలమున కంటినదని వర్ణించుటచేం 
దద్దుణాలంకారము. 


శా తద్దుణః స్వగుణత్యాగాదన్యతః స్వగుణోదయః । 
పద్మరాగారుణం నాసామౌక్తికం తేలి. ధరాశ్రితమ్‌ ॥ (చంద్రా. 5-102) 


తన గుణము తన్ను విడిచిపెట్టి తక్కిన దానికి సంక్రమించినదని చెప్పినచోం 
దద్దుణాలంకారము. నీ ముక్కునందలి నత్తులో నున్న ముత్యము నీ పెదవి రంగుచే 
నెజ్జనై కెంపుగా నున్నదని చంద్రాలోకము. కమల (క్రోడములే కారాగ్భృహములని 
చెప్పుటచే రూపకాలంకారము. గోశబ్దమునకు (1) కిరణము (2) ఆవునని రెండర్థములు. 


“స్వర్లేషు పశువాగ్వజదిబ్నేత్రఘృణిభూజలే | 
లక్ష్యదృష్ట్యా స్రియామ్‌ పుంసి గౌళ - అని యమరకోశము. 


ద్విజశబ్దమునకు (1) పక్షి (2) (బ్రాహ్మణుడు నని రెండర్భములు. 
“దంతవిప్రాండజా ద్విజాః - అని యమరము. 
కాంబట్టి శ్లేషాలంకారము. ఇట్లు శబ్దార్థాలంకారములకు సంసృష్టి. 
9 
అవతారిక : ఇప్పుడు సూర్యప్రభను వర్ణించుచున్నాండు - 
శ్లో యా సూతే సర్వభూతేష్వనుదినముదయే చేతనాయా విలాసాన్‌ 
యాన్తీ సాయం నికాయం జలనిధిజఠరం సంజరీహర్తి సద్యః | 
అత్యర్థం వర్థయస్తీ మణిగణసుషమాసమృ్పదం రత్నసానోః 
సా నో భానోః ప్రభా నో నయనసరణితో దూరతో జాతు యాతు ॥ ౯ 
ప్రతిపదార్థము :యా= ఏది; సర్వభూతేషు = సకలభూతములయందు - సమస్త 
జీవులయందు; అనుదినమ్‌ = ప్రతిదినము; ఉదయే = సూర్యోదయకాలములో; 


86 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


చేతనాయాః = చైతన్యముయొక్క విలాసాన్‌ = లీలలను; సూతే = ప్రసవించుచున్నదో 
- పుట్టించుచున్నదో; యా = ఏది; సాయమ్‌ = సాయంకాలమునందు; నికాయమ్‌ = 
తన నివాసగృ్భహమైన; జలనిధిజఠరమ్‌ = సముద్రగర్భమును; యాంతీ = ప్రవేశించినదై; 
సద్యః = వెంటనే; చేతనాయా విలాసాన్‌ = చైతన్యలీలలను; సంజరీహర్తి = ఎక్కువగా 
సంహరించుచున్నదో; యా = ఏది; రత్నసానోః = మేరుపర్వతముయొక్క మణిగణ 
సుషమాసమ్పదమ్‌ = రత్నసమూహముల శోభాసంపత్తిని; అతి + అర్థమ్‌ = 
మిక్కుటముగా; వర్ధయంతీ = వృద్ధిచేయుచున్నదో; సా = ఆ; భానోః = సూర్యునియొక్క 
ప్రభా = కాంతి; నః = మాయొక్క నయనసరణితః = కంటి మార్గమునుండి; దూరతః 
= దూరముగా; జాతు = ఎప్పుడును; 'కదాచిజ్ఞాతు' - అని యమరము. నో యాతు 
= వెళ్ళకుండుంగాక! 


తాత్పర్యము : సూర్యుండుదయించినంతనే ప్రతిదినము సర్వభూతములకుం జైతన్యము 
కలిగి సంచరించును. సాయంత్రము సూర్యుండు సముద్రములోనికిం బ్రవేశించి 
యస్తమించినంతనే లోకమంతయు నంధకార బంధురమగుటవలన సమస్త జీవకోటి 
చూపుకాని, వస్తుజ్ఞానముకాని, కదలిక కాని లేక నిద్రించును. మతియు నిత్యము 
సూర్యుండు మేరుపర్వతమునకు6 బ్రదక్షిణము చేయును గావున సూర్యకాంతులా 
బంగారు పర్వతముపైంబడి యిందలి రత్నసమూహముల శోభనింకను వృద్ధి 
పొందునట్లు చేయును. అట్టి సూర్యుని కాంతి నా కంటి చూపుల దారినుండి యెప్పుడు 
దూరము కాకుండ నిలుచుంగాక! 


సమస్త జీవకోటికి జ్ఞానము సూర్యునివల్లనే కలుగుచున్నదనియు, సూర్యుండు 
లేనిచోం జైతన్యము కూడ నుండదనియు, సూర్యుని వల్లనే సమస్త వస్తువులు ప్రకాశించు 
చున్నవనియు నట్టి సూర్యకాంతి నా కంటికి వెలుగును బ్రసాదింప వలయుననియు 
భావము. 

ఇక్కడ 'సానోః సానో), 'భానోః భానో), 'సరణితో - దూరతో), జాతు యాతు” 
- అను ప్రాసము పద్యమునకు ముక్తాయింపువలె నున్నది. 
సంజరీహర్తి : హృ - హరణే (899) భ్వాది ధాతువు. 
సమ్‌ పూర్వక హృజఆ్‌ ధాతువునకు భృశార్థములో యజ్‌ ప్రత్యయము చేరి 'సంజరీహర్తి 
- అను రూప మేర్పడును. ఎక్కువగా నాశనము చేయుచున్నదని యర్థము. 


సుధాలహరీ 87 


శో విశ్వేశం సచ్చిదానందం వందేతి హం యో9_ఖిలం జగత్‌ । 
చరీకర్తి బరీభర్తి సంజరీహర్తి లీలయా ॥ 


అని శ్రీ భోట్లో జీ దీక్షితంల శబ్బకౌస్తుభమంగళశ్లోకము. మాధవాచార్యండు 
(విద్యారణ్యస్వామి) మొదలగువారు లౌకికభాషయందుంగూడ యజ్‌లుగంత 
రూపములను వాడుట కంగీకరించిరి. ఇది మహాభాప్యకారులకు సమ్మతము గాదని 
పాయగుండే వైద్యనాథుండు 'శబ్దకౌస్తుభ - ప్రభావ్యాఖ్యిలోం జెప్పినాండు. కాని కవులు, 
పండితులు యజ్‌ లుగంతములను యథేచ్చముగా వాడుచున్నారు. వందల కొలంది 
ప్రయోగములు గలవు. 


సరణితః - పంచమ్యాస్తసిల్‌ (5-8-7) పంచమీవిభక్ష్యర్ధములో వచ్చిన 'తసిల్‌ 
ప్రత్యయము. 


10 
అవతారిక : మజల సూర్యప్రభనే వర్ణించుచున్నాండు - 


శ్లో॥ నీహారైర్నీరజానాం నిబిడతమతమోరాశిభిర్లోచనానాం 
శ్రౌతస్మార్త క్రియాణామపి ఖలు నిశయా నాశమాలక్ష్య దూరాత్‌ | 
సద్యః సిన్గోః సకాశాదధికతరజవేనాగతా వాసవాశా- 
మాశాపాశానశేషానపహరతుతరాం తీక్టభానోః ప్రభానః॥ ౧౦ 


ప్రతిపదార్థము : నీహారైః = మంచుధారలచే; నీరజానామ్‌ = పద్మములయొక్క నిబిడతమ 
= మిక్కిలి దట్టమైన; తమః + రాశిభిః = చీకటి గుంపులచేత; లోచనానామ్‌ = 
కన్నులయొక్క (శౌత = శ్రుతుల (వేదములు)చే విధింపంబడిన; స్మార్త = స్కృతుల 
(ధర్మ్శశాస్త్రములు)చే విధింపంబడిన; క్రియాణామ్‌ = కార్యకలాపములకు; ఖలు = 
నిశ్చయముగా; నాశమ్‌ = నాశనమగుటను; ఆలక్ష్య = ఆకళించి; ఈ *నాశమాలక్ష్య” 
యనునది మూండు వాక్యములకు నన్వయించును. దూరాత్‌ = దూరముగా నుండియే; 
సద్యః = వెంటనే; సింధోః = సముద్రముయొక్క సకాశాత్‌ = దగ్గబినుండి; అధికతర 
జవేన = మిక్కిలి వేగముతో; ఆగతా వాసవ + ఆశామ్‌ = తూర్చుదిక్కునకు వచ్చినదగు; 
తీక్షభానోః = వాండది వెలుంగులు గల సూర్యునియొక్క ప్రభా = కాంతి; నః = 
మాయొక్క అశేషాన్‌ = సమస్తమైన; ఆశాపాశాన్‌ = ఆశలనెడి పాశములను; అపహరతు 
తరామ్‌ = ఎక్కువగా నపహరించుంగాక! 


88 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


తాత్పర్యము : మంచుధారలు బాగుగాం గురియుటచేం బద్మములు ముడుచుకొని 
వాడివత్తలగుచున్నవి. చీంకటులెక్కువగాం (గ్రమ్ముకొనుటచే సకల జీవుల నేత్రములు 
గ్రుడ్డివిగా నగుచున్నవి. సూర్యోదయము లేకపోవుటచే శ్రైతయజ్ఞములు, స్మార్త 
యజ్ఞములు, సకల ధర్మములు నడుగంటుచున్నవి. ఈ విధముగా బద్మములు, 
నేత్రములు, యజ్ఞాది క్రియలు నాశమొందుట దూరముగా నుండియే నిశ్చయముగాం 
బరికించి వెంటనే సముద్రసమీపమునుండి మిక్కిలి వేగముతో దూర్చుదిక్కునకుం 
జేరుచున్న సూర్యునియొక్క కిరణములు మా యాశలనెడి త్రాళ్ళను బూర్తిగాం 
(దైంచుంగాక! 


మొదటి పాదములో “సీ” వర్ణము, మూండు నాల్లు పాదములలో శా” వర్ణము 
నెక్కువగా వచ్చుటచే వృత్యనుప్రాసము. “తమ-తమో యనుచోట రెండేసి హల్లులర్థ 
భేదముతో నావృత్తమగుటచే ఛేకానుప్రాసము. 

సూర్యకిరణములు తూర్చుదిక్కునకు వచ్చుటకు బద్మముల, కన్నుల, 
యజ్ఞక్రియల నాశము కారణముగాం జెప్పుటచేం గావ్యలింగ మలంకారము. 
శో “సమర్థనీయస్యార్థస్య కావ్యలింగం సమరనము (కువలయా-121) 
రెం థ్‌ థ్‌ థ్‌ 

సమర్థింపందగిన యర్థమును సరియగు హేతువులతో సమర్థించినచోం 
గావ్యలింగాలంకారము. ఇక్కడ దూరముగా సముద్రప్రాంతమున నున్న సూర్యుని 
కిరణములు వేగముగా దూర్చుదిక్కునకు వచ్చుట సమర్థనీయాంశము. నీరజములు, 
లోచనములు, శ్రౌతస్మార్తక్రియలు నాశమగుట హేతువు. లింగమనంగా హేతువు. 
ఇట్లు శబ్బార్ధాలంకారముల రెండింటికి సంసృష్టి. 
అపహరతుతరామ్‌ = అతిశయార్థములో - “తరప్‌ ప్రత్యయము. 
తరప్తమపౌఘః (1-1-22) అను సూత్రముచే ఘసంజ్ఞ. 


కిమేత్తిజవ్యయఘాదావ్వద్రవ్యప్రకర్నే (6-4-11) అను సూత్రముచే 'ఆము' ప్రత్యయము 
వచ్చి 'యపహరతుతరామ్‌ అయినది. 


సుధాలహరీ 89 


11 
అవతారిక : ఇప్పుడు సూర్యభగవానుని వర్ణించుచున్నాండు - 


శ్లో శీతే శోకం శశాజ్బే కృశతమరుచితామాశు నాశం నిశాయాం 
ధిక్కారం ధ్వాన్తవర్గే కుముదపరిషది ప్రోద్గమం దీనతాయాః । 
పాణ్ణిత్యమ్‌ పుజ్జరీకేష్వనుదినమధికాం కాన్తిమాశాసు తన్వ- 
న్నన్వజ్బుత్యన్వహం ద్యాముషసి కరుణయా విశ్వవనో వివస్వాన్‌॥ ౧౧ 
ప్రతిపదార్థము : ఈ శ్లోమునందలి వాక్యములకన్నింటికి - 'తన్వన్‌” విస్తరింప జేయుచు 
- నను క్రియతో నన్వయము. 


శీతే = చల్లందనమునందు; శోకమ్‌ = దుఃఖమును; శశాంకే = చంద్రుని 
యందు; కృశతమరుచితామ్‌ = కృశించిపోవు కాంతి కల్లి యుండుటను; నిశాయామ్‌= 
రాత్రియందు; ఆశు = వెంటనే; నాశమ్‌ = నశించిపోవుటను; ధ్వాంతవర్డే = చీంకటుల 
సమూహములందు; ధిక్మారమ్‌ = తిరస్మరించుటను; కుముదపరిషది = కలువల 
సమూహమునందు; దీనతాయాః = దైన్యముయొక్క ప్ర + ఉద్దమమ్‌ = పుట్టుకను; 
పుండరీకేషు = పద్మములయందు; పాండిత్యమ్‌ = వికాసమును; ఆశాసు = 
దికుుయందు; అధికామ్‌ = ఎక్కువయైన; కాంతిమ్‌ = వెలుంగును; ఈ విధముగా; 
అనుదినమ్‌ = ప్రతిదినము; తన్వన్‌ = విస్తరింపంజేయుచు; విశ్వవంద్యః = సమస్త 
జగత్తుచే నమస్మరింపంబడు; వివస్వాన్‌ = సూర్యుండు; “భాస్వద్వివస్వత్సవ్తాశ్వ 
హరిదశ్వోష్టరశ్మయః - అని యమరము. 'వివస్తే ప్రభయాచ్భాదయతీతి వివస్వాన్‌ 
- వస - ఆచ్చాదనే” తన కాంతిచే సమస్తమును గప్పువాండు వివస్వంతుండని 
గురుబాలప్రబోధిక. అను + అహమ్‌ = నిత్యము; కరుణయా = దయతో; ద్యామ్‌ = 
ఆకాశమును; అను + అంచతి = ఆరోహించుచున్నాండు. 


తాత్పర్యము : సూర్యుండు చల్లందనమునకు దుఃఖమును విస్తరింపం జేయుచున్నాండు. 
సూర్యుండుదయించినంతనే శీతలము నశించును గాన శోకించుచున్నదని భావము. 
చంద్రునియందుం. గాంతులు కృశించుటను విస్తరింపం జేయుచున్నాండు. సూర్యుం 
డుదయించినంతనే చంద్రుని వెన్నెలలు వెలవెలంబోవు చున్నవని భావము. రాత్రికి 
నాశము విస్తరింపం జేయుచున్నాండు. సూర్యోదయమైనంతనే నిశావేళ నశించుచున్నదని 
భావము. చీంకటుల సమూహమునందు సూర్యుండు ధిక్కారమును విస్తరింప జేయు 


90 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


చున్నాండు. సూర్యుండుదయించినంతనే కలువలు ముకుళించుకొనిపోవుచున్నవి గాన 
వానికి దైన్యమును విస్తరింపంజేయుచున్నాండు. పుండరీకములందుం బాండిత్యమును 
విస్తరింపం జేయుచున్నాండు. పద్మములను వికసింపం జేయుచున్నాం డని భావము. 
దిక్కులయందు మిక్కుటమైన కాంతిని విస్తరింపం జేయుచున్నాండు. ఈ విధముగాం 
(బ్రతిదినము విశ్వవంద్యుండగు వివస్వంతుండు లోకములపైనున్న కృపతో నాకాశముపై 
నధిరోహించి ప్రకాశించుచున్నాండు. 


ఈ శ్లోకములో శవర్ణము మొదలగునవి యనేక పర్యాయములావృత్త మగుటచే 
వృత్త్యనుప్రాసము. “తన్వన్‌” అను (క్రియ శీతము, శశాంకుండు మొదలగు నన్ని 
పదార్థములలో సమానముగా నన్వయించుటచేం దుల్యయోగితాలంకారము. 


శో క్రియాదిభిరనేకస్య తుల్యతా తుల్యయోగితా । 
సంకుచంతి సరోజాని స్వైరిణీ వదనాని చ ॥ 
ప్రాచీనాచలచూడా[గ్రచుంబిబింబే సుధాకరే ॥ (చంద్రా. 5-52) 


క్రియాదులచే ననేక పదార్ధములకుం దుల్యత్వము చెప్పుట తుల్యయోగిత. చంద్రు 
డుదయించినంతనే పద్మములు ముడుచుకొనుచున్నవి. జారకాంతల ముఖములు కూడ 
ముడుచుకొనుచున్నవి - అని చంద్రాలోకము. ఇట్లు శబ్దార్థ్జాలంకారములు రెండింటికి 
సంసృష్టి. 

విశేషము : ఈ శ్లోకములో - “అనుదినము” అని; 'అన్వహము” - అని రెండు 
మాటులు వాడుట పునరుక్తి. అనుదినమను దానినే యన్నితావుల యందు నన్వయించు 
కొనవచ్చును. 


12 
అవతారిక : ఇప్పుడు సూర్యుని శుభము లిమ్మని ప్రార్ధించుచున్నాండు 


శ్లో; స్వాపం స్వాపాకులానాం గదమథ గదినామన్గ్థకారం త్రిలోక్యాః 
పాపమ్‌ పాపావిలానాం సపది పరిహరన్నాగతో వాసవాశామ్‌ । 
నిత్యప్రస్థానలీలాకుపితకమలినీనర్శనిర్మాణకర్మా 
విశ్వార్తిత్రాణధర్మా గగనమణిరసౌ పాతు శర్మానిశం వః ॥ ౧౨ 


ప్రతిపదార్థము : ఈ శ్లోకములోం '“బరిహరన్‌ (పరిహరించుచు) అనుక్రియ పూర్వార్థము 


సుధాలహరీ 91 


నందలి నాల్గు వాక్యములకు నన్వయించును. స్వాప = నిద్రచే; ఆకులానామ్‌ = 
వ్యాకులత్వము నొందిన జనులయొక్క స్వాపమ్‌ = నిద్రను; పరిహరన్‌ = పోంగొట్టుచు; 
అథ = ఇంకను; 'మంగళానంతరారంభ ప్రశ్నకార్హ్నేష్వథో అథి - అని యమరము. 
గదినామ్‌ = రోగులయొక్క గదమ్‌ = రోగమును; 'రోగవ్యాధిగదామయాళ - అని 
యమరము. పరిహరన్‌ = పోంగొట్టుచు; త్రిలోక్యాః = స్వర్గ - మర్య - పాతాళములను 
మూండు లోకములయొక్క అంధకారమ్‌ = చీంకటిని; పరిహరన్‌ = పోంగొట్టుచు; 
పాప + ఆవిలానామ్‌ = పాపములచేం గలంత నొందిన జనులయొక్క పాపమ్‌ = 
పాపమును; పరిహరన్‌ = పోంగొట్టుచు; సపది = వెంటనే; 'స్రాగ్గటిత్యంజసాహ్నాయ 
ద్రాబ్మంక్షు సపది ద్రుతే” - అని యమరము. వాసవ + ఆశామ్‌ = ఇంద్రుని దిక్కైన 
తూర్పునకు; ఆగతః = వచ్చినవాండును; నిత్య = ప్రతిదినము; ప్రస్థాన - లీలా = 
ప్రయాణ విహారములచే; కుపిత = కోపించిన; కమలినీ = పద్మినికి; నర్శ్మనిర్మాణకర్మా 
= రత్యతిశయమును గలిగించు పరిహాస వాక్యములు పలుకుటయను వ్యాపారము 
గలవాండు; విశ్వ + ఆర్తి + త్రాణ ధర్మా = ఆర్తినొందిన జగత్తును రక్షించుటయే 
ధర్మముగాం గలవాండునగు; అసౌ = ఈ; గగనమణిః = ఆకాశమునకు మాణిక్యమైన 
సూర్యుండు; అనిశమ్‌ = ఎల్లప్పుడు; శర్మా = ఆనందమును గూర్చువాండై; వః = 
మిమ్ము; పాతు = రక్షించుగాక! లేక శర్మ = ఆనందమును గల్గంజేయుంగాక! 


“స్యాదానందధురానందః శర్మశాతసుఖాని చి - అని యమరము. 


తాత్పర్యము : నిద్రచేం గలంత చెందినవారి నిద్రను, రోగుల రోగములను, ముల్లోకముల 
యందలి చీంకటిని, పాపకలుషాత్ముల పాపములను బరిహరించుచుం దూర్చుదిక్కునకు 
వచ్చినవాండును, నిత్యము తాను ప్రయాణములు చేయుటవలనం గోపగించిన పద్మినిని 
నర్శవాక్యములతో ననునయించువాండును, విశ్వమునందలి యార్తులను రక్షించుటయే 
ధర్మముగాం గలవాండు, నానందస్వరూపుండైన సూర్యుడు మిమ్మెప్పుడు రక్షించుగాక! 


శోకమునందంతట వృత్యనుప్రాసము స్ఫుటమే. ఇక్కడ నిద్రయందు, 
రోగమునందు, చీకటి యందు, పాపమునందుం '“బరిహరన్‌ అను నొకే క్రియ 
యన్వయించుటచేం దుల్యయోగితాలంకారము. 


మూండవ పాదములో నిత్యము ప్రయాణించు సూర్యుండు కుపితయైన 
కమలినితో నర్మవాక్యములు పలుకుచున్నాండను ప్రస్తుతవాక్యముచే - నిత్యము 


92 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ప్రయాణముచేయు నొక నాయకుండు కోపించిన తన ప్రియురాలిని నర్శవాక్యములతో 
ననునయించు చున్నాండను నప్రస్తుతార్థము స్ఫురించుటచే సమాసోక్తియలంకారము. 


శో సమాసోక్తిః పరిస్ఫూర్తిః ప్రస్తుతే9_ ప్రస్తుతస్య చేత్‌ | 
అయమైంద్రీముఖమ్‌ పశ్య రక్తశ్చుంబతి చంద్రమాః ॥ (చంద్రా. 5-62) 


రక్తుందైన చంద్రుడు పూర్వదిశాముఖమును జుంబించుచున్నాండను 
వాక్యముచే రక్తుండైన కాముకుండు తన కాముకియొక్క ముఖమును ముద్దాడు 
చున్నాందను నర్థము స్ఫురించుటచే సమాసోక్తియని చంద్రాలోకము. 


త్రిలోకి : త్రయాణాం లోకానాం సమాహారణ మూండు లోకముల సమాహారము 
త్రిలోకి. (1) స్వర్గలోకము (2) భూలోకము (39) పాతాళలోకము - మూండు లోకములు. 


13 


అవతారిక : ఇప్పుడు సూర్యకిరణములు తన మాంద్యమును బోంగొట్టుంగాక! యని 
ప్రార్ధించుచున్నాండు - 


శ్లో॥ అంతర్నీరం నదీనామనుదినముదయే బింబితా యే సమన్హాద్‌ 
గీర్వాణా ద్రేరుదబ్బన్మణిగణజటిలామ్‌ మేదినీం దర్భయంతి । 
విప్రప్రోక్షిప్తసన్యాజ్బలిజలకణికాజాలమాకాశమధ్యే 
మాణిక్యృవ్రాతయనో మమ మిహిరకరా మాన్హ్వ్రమున్మూలయన్తు ॥ ౧౩ 


ప్రతిపదార్థము : యే = ఏ కిరణములు; నదీనామ్‌ = భూమిపైనున్న నదులయొక్క 
అంతః + నీరమ్‌ = నీటిలోపల; అనుదినమ్‌ = ప్రతిదినము; ఉదయే = ప్రాతఃకాలము 
నందు; సమంతాత్‌ = సంపూర్ణముగా; బింబితాః = ప్రతిఫలించుచున్నవో; యే=ఏ 
కిరణములు; గీర్వాణాద్రేః = దేవతల పర్వతమైన మేరువుయొక్క; ఉదంచత్‌ 
ప్రకాశించుచున్న; మణిగణ = రత్న సమూహముల (కాంతులచే) జటిలామ్‌ 
అతిశయించిన; మేదినీమ్‌ = భూమిని; దరయంతి = చూపుచున్నవో; యే = ఏ 
కిరణములు; విప్ర = బ్రాహ్మణులచే; ప్ర + ఉత్‌ + క్షిప్త = పైకిం జిమ్మంబడిన; 
సంధ్యా + అంజలి = సంధ్యావందనమునకు సంబంధించిన; జల = నీళ్ళయొక్క 
కణికా = బొట్లయొక్క జాలమ్‌ = సమూహమును; ఆకాశమధ్యే = ఆకాశ మధ్యభాగము 
నందు; మాణిక్యవ్రాతయంతః = కెంపుల గుంపులుగాం జేయుచున్నవో; (తే = అట్టి); 


సుధాలహరీ 93 


మిహిరకరాః = సూర్యుని కిరణములు; మమ = నాయొక్క; మాంద్యమ్‌ = జాద్యమును; 
ఉన్మూలయంతు = పోంగొట్టుంగాక! 


తాత్పర్యము : ప్రాతఃకాలమునందు సూర్యుని కిరణములు నదులయందలి నీళ్ళలోం 
బడి ప్రతిబింబించుటచే వాని కాంతులు పైకి విరంజిమ్ము చున్నవి. ప్రదక్షిణము 
చేయుచున్న సూర్యుని కిరణములు మేరుపర్వతము నందలి నవరత్నముల 
సమూహములపైం బడి వాని కాంతులు భూమిపైంబడి పరావర్తనము చెందుచున్నవి. 
లేక మేరుపర్వత మణిగణముల పై బడిన సూర్యకిరణములు పరావర్తనము చెంది 
భూమిపై బడుటచే భూతలము కూడ మేరుపర్వతమువలె రత్నకాంతులతో 
భాసించుచున్నదని భావము. సూర్యోదయకాలములో (బ్రాహ్మణులు సంధ్యకు 
నమస్మరించుచు నర్హ్యప్రదానము చేయుచున్నప్పుడు వారి దోసిళ్ళతోం బెకిం జిమ్మంబడిన 
నీటిబిందువులపై సూర్యకిరణములు పడుటచేం గెంపుల రాశులవలెం గన్పట్టుచున్నవి. 
అట్టి సూర్యకిరణములు నాయొక్క యలన త్వమును, దేహజాద్యమును, 
బుద్ధిమాంద్యమును నిర్మూలించుంగాక! 


ఇక్కడ సూర్యకిరణముల యొఖ్జిని కాంతులు పడుటవలనం దెల్లని నీటి 
బిందువులు కెంపులుగా మాతీనవని కిరణకాంతుల యందలి యెజుపు నీటిబిందువులకు 
సంక్రమించినట్లు వర్ణించుటచేం దద్దుణాలంకారము. 


14 

అవతారిక : ఇప్పుడు మజల సూర్యభగవానునే వర్ణించుచున్నాండు - 
శో॥  ప్రత్యగ్రోఢాః ప్రగల్భా యువతిపరిషదః ప్రోషిత ప్రాణనాథా 

యస్మిన్నస్తాద్రిమౌలేరుపరి మణిమయచ్చత్రలీలాం దధానే । 

సత్రాసం సప్రసాదం పరిణతకరుణం లోచనాన్యుత్‌క్షిపన్తి 

స్థేమానం స ప్రియాణాం ఘటయతు భగవాన్‌ పద్మినీవల్లభో వః॥॥। ౧౪ 
ప్రతిపదార్థము : ప్రతి + అగ్ర + ఊఢాః = ప్రత్యగ్రోధాః = క్రొత్తగాం బెండ్లియెన 
స్త్రీలు - నవోఢలని యర్థము. ప్రగల్భాః = రతిచేయుటలో నైపుణ్యము గల స్రీలు - 
విశేష లక్షణములు గల నాయికలని యర్థము. ప్ర + ఉషిత + ప్రాణనాథాః = 
ప్రోషితప్రాణనాథాః = పొరుగూరికి వెళ్ళిన భర్తలు గల స్రీలు - ప్రోషితభరృకలని 


94 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


యర్థము. యువతిపరిషదః = అట్టి యౌవనవతులైన స్త్రీల పరిషత్తులు (సమూహము); 
ఇది కర్భపదము. యస్మిన్‌ = ఏ సూర్యుండు; అస్త + అద్రిమౌళేః = అస్తాచల 
శిఖరమునకు; ఉపరి = పైభాగమున; మణిమయచ్చత్రలీలామ్‌ = రత్నములు పొదిగిన 
బంగారు గొడుగుయొక్క విలాసమును; దధానే = వహించుచుండంగా; సత్రాసమ్‌ = 
భయముతో; సప్రసాదమ్‌ = ప్రసన్నతతో; పరిణతకరుణమ్‌ = పరిణమించిన దయతో; 
లోచనాని = కన్నులను; ఉత్‌ + క్షిపన్సి = పైకెత్తి చూచుచున్నారో; సః = అట్టి; 
భగవాన్‌ = భగవంతుండైన; పద్మినీవల్లభః = కమలినీ భర్తయైన సూర్యుడు; వః = 
మీయొక్క; ప్రియాణామ్‌ = పతులకు; స్టేమానమ్‌ = స్టెర్యమును; ఘటయతు = 
కూర్చుంగాక! 


తాత్సర్యము : సాయంకాలమైనంతనే పడమటి కొండ శిఖరముపై మణులతో నిండిన 
బంగారు గొడుగువలె సూర్యుండస్తమించు చుండగా నవోఢలు, ప్రగల్భలు, ప్రోషిత 
భర్భకలు; గుంపులుగా నున్న యౌవనవతులగు స్రీలు, భయముతోం, బ్రసన్నత్వముతో, 
దయతోం గన్నులు పైకెత్తి భర్తల రాకను బ్రార్ధించుచు నేసూర్యుని జూచుచున్నారో 
యా భగవంతుందడైన పద్మినీభర్త మీ ప్రియులకు శారీరక బలమును, మానసిక స్థెర్యము 
నిచ్చుంగాక! 


నాయిక (1) స్వీయ (2) పరకీయ (3) సామాన్య యని మూండు విధములు. 


“తత్ర స్వామిన్యేవానురక్తా స్వీయా” భర్తయందు మాత్రమే యనురాగము 
గలది స్వీయ. 'స్వియా త్రివిధా-ముగ్గా, మధ్యా, ప్రగల్ఫ్భా చి (1) ముగ్ధ (2) మధ్య 
(3) ప్రగల్బ యని స్వీయ మూండు విధములు. 


'తత్రాబ్మురతయౌవనా ముగ్గా - అప్పుడే పొటమరించిన యౌవనము గలది 
ముగ్ధ. 'సా చ ద్వివిధా (1) జ్ఞాతయౌవనా (2) అజ్ఞాతయౌవనా చేతి” - వారిలో ముగ్ధ 
(1) జ్ఞాతయౌవన (2) అజ్ఞాతయౌవన యని రెండు విధములు. 


“సైవ క్రమశో లజ్జా భయపరాధీనరతిర్నవోఢా” ఆ ముగ్ధయే సిగ్గునకు, 
భయమునకు లోంబడిన రతిగలదియై నవోఢయగును. క్రొత్తగా బెండ్లియై మొదటి 
సారి భర్త సంపర్మము నొందుచున్న స్రీ నవోఢయని భావము. పైశ్లోకములో నీమెయే 
“ప్రత్యగ్రోఢ' యని చెప్పంబడినది. 


సుధాలహరీ 95 


“పతిమాత్రవిషయకేలీకలాకలాపకోవిదా ప్రగల్ఫా” 
భర్తయందు మాత్రమే సంభోగకేళీ కలాకలాపములలో నారితేరినది “ప్రగల్భ' 


మజల నా నాయిక (1) ప్రోషిత భర్భక (2) ఖండిత (3) కలహాంతరిత 
(4) విప్రలబ్ధి (5) ఉత్మంఠిత (6) వాసకసజ్జిక (7) స్వాధీనపతిక (8) అభిసారిక 
యని యెనిమిది విధములు. 


“దేశాంతరగతే భర్తరి సంతాపవ్యాకులా ప్రోషితభర్భకా” 


మగండు దేశాంతరమునకు వెళ్ళినప్పుడు సంతాపముతో వ్యాకులపాటు నొందినది 
ప్రోషితభర్భక - అని భానుదత్తుని రసమంజరి. ఈమెయే పై శ్లోకములోం “బ్రోషిత 
ప్రాణనాథి యని చెప్పంబడినది. ఇప్పుడీ శ్లోకము నిట్లర్ధము చేసికొన వలయును - 


సూర్యుండు పడమటి కొండ శిఖరముపై రత్నచ్చ(త్రమువలె నున్నాండు. 
అనంగా నస్తమించుచున్నాందని యర్థము. అప్పుడు నవోఢలు, ప్రగల్భలు, ప్రోషిత - 
భర్భకలగు యౌవనవతులగు స్త్రీలు తమ భర్తల రాకకై కన్నులు పైకెత్తి చూచుచున్నారు. 
వారిలో నవోఢలు భయముతోడంజూచుచున్నారు. క్రొత్తగాం బెండ్లియెన వారు గావున 
వారి భర్తలు పడకగదిలో నేమిచేయుదురో! యని భయపడుచున్నారు. ప్రగల్భలు 
ప్రసన్నదృక్కులతోం బరికించుచున్నారు. వీరు రతికేళిలో నారితేరిన వారు గావున 
భర్తల ప్రసాదమును గోరి ప్రసన్నములైన కన్నులతో వారి రాకకై యెదురు 
చూచుచున్నారు. ప్రోషితభర్భకలు పరిణమించిన కరుణతో భర్తలకై యెదురు 
చూచుచున్నారు. ఎప్పుడో దేశాంతరమేంగిన భర్త యిప్పుడు వచ్చుచున్నాండు గావున 
వానిపైం గోపింపక దయతో రతికేళిలో నోలలాడింపవలయునను భావముతో వాని 
రాక కెదురు చూచుచున్నారు. ఈ విధముగా యౌవనములో నున్న స్త్రీల పరిషత్తులు 
భర్తల రాకకై యెదురు చూచుచున్నవి. భగవంతుడైన సూర్యం డస్తమించి వారి 
భర్తలను రప్పించి యెదురు చూచుచున్న యువతులతోం గలిపి స్థేర్యమును 
గలిగించుంగాక! యని భావము. 


భగవానుండు : 


శ్వ! ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః | 
జ్ఞానవైరాగ్యయోశ్చెవ షణ్ఞామ్‌ భగ ఇతీరణా ॥ 


96 మహాకవిశ్రీపణ్జితరాజజగన్నాథవి రచి తా 


(1) సమగ్రమైన యైశ్వర్యము (2) ధర్మము (3) కీర్తి (4) సంపద (5) జ్ఞానము (6) 
వైరాగ్యము - వీని యాటింటికి భగమని పేరు. ఈ యాటు గుణములు గలవాండు 
భగవంతుండు. 


శో ఉత్పత్తిమ్‌ ప్రలయం చైవ భూతానామాగతిం గతిమ్‌ । 
వేత్తి విద్యామవిద్యాం చ స వాచో భగవానితి ॥ 


విశ్వముయొక్క (1) పుట్టుక (2) ప్రలయము (3) పంచభూతముల రాక (4) పోక 
(5) జ్ఞానము (6) అజ్ఞానము - ఈ యాటింటి నెతింగినవాండు భగవంతుడని 
విష్ణుపురాణము. 

భగశబ్దము స్త్రీ యోనివాచకమైనను భగినీ - భగవతీ - భగవదాది శబ్దముల 
కళ్లీలత్వ (గ్రామ్యత్వాది దోషములు లేవు. 
“భగినీ - భగవత్యాది సర్వతైవానుమన్యతే' (కావ్యా-1-63) అని దండి కావ్యాదర్శము. 

ఈ శ్లోకమునందలి మొదటిపాదములో - 'ప్ర-ప్ర-ప్రో - అని యుండుటచే 
వృత్త్యను ప్రాసము. ప్రత్యగ్రోఢలు త్రాసముతో, ప్రగల్భలు ప్రసాదముతో, ప్రోషితభర్భకలు 
పరిణతకరుణతోం జూచుచున్నారని క్రమముగాం జెప్పుటచే యథాసంఖ్యాలంకారము. 
శో యథాసంఖ్యం ద్విధార్జాశ్చేత్‌ క్రమాదేకైక మన్వితాః । 

శత్రుమ్‌ మిత్రం ద్విషత్సక్షం జయ! రంజయ! భంజయ! ॥ (చం. 5-92) 
శత్రువులను జయింపుము. మిత్రులను రంజింపుము. ద్విషత్సక్షమును భంజింపుము 
- అని క్రమముగా నన్వయించునట్లు చెప్పినచో యథాసంఖ్యాలంకారమని 
చంద్రాలోకము. దీనికే క్రమాలంకారమని నామాంతరము. 


“'పోకాలము దాయపురించినవాం డరుంధతీ నక్షత్రమును, పెద్దల వాక్యమును, 
దీపనిర్వాణ గంధమును గనండు, వినండు మూర్మొనందని పెద్దలు చెప్పుదురు” - ఈ 
చిన్నయసూరి మిత్రలాభవాక్యము క్రమాలంకారమునకుం జక్కని యుదాహరణము. 


రెండవ పాదములో నస్తమించుచున్న సూర్యుందు పశ్చిమాచలశిరస్సు పై 
మణిమయచ్చత్రలీలతో నున్నాందని కవి యూహించుటచే నుత్రేక్షాలంకారము. 


పద్మినీ వల్లభుండనుటచేం బద్మిని ప్రోషితభర్భకవలె సూర్యుని రాకకై యెదురు 


సుధాలహరీ 97 


చూచుచున్నదని ధ్వనించుచున్నది. భగవానుండనుటచే సూర్యుందే (ప్రత్యక్షదైవమని 
ధ్వనించుచున్నది. 


యువతిః - 

యూనస్తిః (4-1-77) 

యువన్‌ శబ్దముపైం “ది ప్రత్యయము చేరి యువతి శబ్దమేర్చడినది. యౌవనవతి 
యగు స్త్రీ యని యర్థము. 


పరిణతకరుణమ్‌ : 

ఇది - 'ఉత్‌క్షిపంతి యను క్రియకు విశేషణమగుటచే నవ్యయత్వము నొందినది. 
15 

అవతారిక : ఇప్పుడు సూర్యదేవతకు నమస్మరించుచున్నాండు - 


శ్లో॥  అన్తర్థావాపృధథివ్యోరధిరజని భృతానస్థకారానుదారాన్‌ 
విద్రావ్య ద్రాక్‌ తదీయెరివ జగదరుణం శోణితైర్యద్విధత్తే । 
సాయమ్‌ ప్రాతశ్చ సన్వాజ్ఞాలిమవనిసురాః సమ్రయచ్చన్తి యస్మై 
తస్మై కస్మెచిదేతన్మమ పరమహసే దేవతాయై నమో౭_స్తు ॥ ౨౫ 


ప్రతిపదార్థము : ద్యావాప్ఫథివ్యోః = ఆకాశమునకు, భూమికి; అంతర్‌ = మధ్యభాగమున; 
అధిరజని = రాత్రి మధ్యవేళల యందు; భృతాన్‌ = భరింపంబడిన; ఉదారాన్‌ = 
ఎక్కువైన; అంధకారాన్‌ = చీంకట్లను; ద్రాక్‌ = వెంటనే; విద్రావ్య = యుద్ధములో 
నోడించి; తదీయైః = ఆ చీంకట్లకు సంబంధించిన; శోణితైః + ఇవ = రక్తధారలవలె; 
జగత్‌ = లోకమును; అరుణమ్‌ = ఎజ్జిగా యత్‌ = ఏది; విధత్తే = చేయుచున్నదో; 
సాయమ్‌ = సాయంసంధ్యయందు; ప్రాతః + చ = ప్రాతసంధ్య యందును; 
అవనిసురాః = భూదేవతలైన బ్రాహ్మణులు; సంధ్యా + అంజలిమ్‌ = సంధ్యావందనము 
చేయునపుడు జోడించిన చేతులతో నమస్మారమును; యస్మై = ఏ; పరమహసే = 
పరమ తేజఃస్వరూపమైన; కస్మైచిత్‌ = ఒకానొక; దేవతాయై = దేవత కొబికు; 
సంప్రయచ్చంతి = ఇచ్చుచున్నారో; ఆ సూర్యునకు; ఏతత్‌ = ఈ; నమః = నమస్కారము; 


అస్తు = అగుంగాక! 


98 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


తాత్పర్యము : నింగికి నేలకు మధ్యభాగములో రాత్రియంతయు నిండిన దట్టమైన 
చీంకట్లతో యుద్ధముచేసి జయించి యా చీంకట్ల రక్తప్రవాహముచే నన్నట్లుగా లోకము 
నెట్టిగా నేకాంతి చేయుచున్నదో; సాయంకాలమునందుం (బ్రాతఃకాలమునందును 
బ్రాహ్మణులు సంధ్యావందనము చేయుచు దేని కంజలి పట్టుచున్నారో యా తేజః- 
స్వరూపముతో నొకానొక దేవతయైన సూర్యునకు నమస్మరించుచున్నానని భావము. 


సూర్యోదయమైనంతనే కిరణకాంతికి జగత్తంతయు నెజ్జంబడుట స్వాభావికమే. 
భూమ్యాకాశముల మధ్య నిండిన ఘోరాంధకారములను జీల్చి చెండాడి వాని యొంటి 
నుండి కాజిన రక్తధారలతో నెజ్జిగాం జేయుదానివలె సూర్యతేజస్సు లోకము నెజ్జిగాం 
జేయుచున్నదని కవి యూహించి వర్ణించుటచే నుగ్రేక్షాలంకారము. ఇందలి “ఇవి 
(వలె) శబ్ద ముత్రేక్షావాచకమేకాని యుపమావాచకము కాదు. అందువల్లనే 
దండిమహాకవి - 


శో మన్యే శంకే ధ్రువమ్‌ ప్రాయో నూనమిత్యేవమాదిఖిః । 

ఉత్రేక్షా వ్యజ్యతే శబ్దెరివ శబ్లో౭_పి తాదృ్భశః I (కావ్యా-2-234) 
అని కావ్యాదర్శములోం జెప్పినాందు. 

లింపతీవ తమో౭£_0గాని, వర్షతీవాంజనం నభః । 

అసత్పురుష సేవేవ దృష్టిర్విఫలతాంగతా I (మృచ్చ. 1-34) 


“చీకటి యంగములకుం బూయుచున్నదా యన్నట్లు, ఆకాశము కాటుకను 
వర్ణించుచున్నదా యన్నట్లు - అను మృచ్చకటిక శ్లోకములోని యివ శబ్దము 
లుత్రేక్షావాచకములే. అసత్సురుషసేవ వలె ననుచోట నివ శబ్ద ముపమావాచకమే. 


ద్యావాప్ఫథివి. 

దివసశ్చ పృథివ్యామ్‌ (6-8-80) 

అను నూత్రముచే 'దిక్‌” శబ్దమునకు బృథివీ శబ్దము పరమైనప్పుడు 
దేవతాద్వంద్వములో “దివస్‌ ఆదేశము, “ద్యావా” ఆదేశము వచ్చి “దివస్ప్రృథివీ, 
“ద్యావాప్పథివీ అను రెండు రూపములు నేర్పడును. పృథివీ శబ్దము పరమైనప్పుడే 
యీ యాదేశములు వచ్చునుగాని పృథివీ పర్యాయములైన పృథ్వి - “ధరణీ” ప్రభృతి 
శబ్దములు పరమైనప్పుడు “ద్యావా పృథ్వి 'ద్యావాధరణి” మొదలగు రూపములుండవ. 


సుధాలహరీ 99 


శా॥ ద్యావాప్పథ్వవకాశ పేశలయశోధారానభస్సింధువై (కాశీ-1-23) 
అను శ్రీనాథుని ప్రయోగము; దీనిననుసరించిన 


శా॥ ద్యావాపృథ్వవకా శపుంఖితనిజవ్యాపారపారీణతన్‌. (పాండు-1-33) 
అను తెనాలి రామకృష్ణకవి ప్రయోగము చింత్యములే. 


16 
అవతారిక : ఇప్పుడు సూర్యతేజస్సు పాఠకులను రక్షింపవలెనని ప్రార్ధించుచున్నాండు- 


శో; త్రాణం తైవిష్టపానాం తరణమథ పయస్పోమతామ్యత్తనూనాం 

నద్యన్లానామతర్యం త్రిగుణమయతయా యత్‌ త్రయాణాం తురీయమ్‌ । 

తత్తాదృక్‌ తున్దిలాయాస్తరుణతరతమస్సన్తతేరన్తకృత్‌ త్వాం 

తేజ స్రైలోక్యతామ్రీకరణచతురిమ త్రాయతాం తీక్టభానోః 1 ౧౬ 
ప్రతిపదార్థము : 'విష్టపషమ్‌ అనంగా జగత్తు. “విష్టపమ్‌ భువనం జగత్‌ అని 
యమరకోశము. “భూర్భువఃస్వి అను శుతిచే మూందవదగు విష్టపము త్రివిష్టపము 
= స్వర్గలోకము. “సురలోకో ద్యోదివౌ ద్వే స్రియాం క్తీబే త్రివిష్టపమ్‌” - అని యమరము. 
యత్‌ =ఏ తేజస్సు; త్రైవిష్టపానామ్‌ = స్వర్గలో కము నందుండు దేవతలను; త్రాణమ్‌ 
= రక్షణమైనదో; అథ = మటియును; పయః = జలముయొక్క “ఆపః స్రీభూమ్ని 
వార్వారి సలిలం కమలం జలమ్‌। పయః కీలాలమమృతమ్‌” - అని యమరము; 
సోమ = సమూహముచేం (నీటి ప్రవాహముచే); తామ్యత్‌ = ఖేదమునొందుచున్న; 
తనూనామ్‌ = శరీరము గలవారికి; తరణమ్‌ = తరింపంజేయునది (దాంటించునది); 
నీటిచే వణంకుచున్న శరీరము గలవారికి వెచ్చందనమును గూర్చునది యని భావము. 
'పయస్త్పోమ” యనుచోటం 'దమస్పోమ” యని పాఠాంతరము గలదు. అప్పుడు చీంకటిచే 
వణంకుచు భయపడుచున్న వారికని యర్థము. 'హమస్తోమ” యను పాఠాంతర మున్నచో 
నింకను బాగుండెడిది. మంచు కురియుటచే వణంకిపోవుచున్న శరీరము గలవారి 
కని యర్థము వచ్చును. నది + అంతానామ్‌ = నదులకు జివరివైన సముద్రములకు; 
అతర్యమ్‌ = తర్మించుటకు వీలులేనిది; ఇక్కడ సముద్రశబ్దముచే సముద్రజీవులను 
గ్రహింపవలెను. త్రిగుణమయతయా = (1) సత్వము (2) రజస్సు (3) తమస్సు నను 
మూండు గుణములతో నిండి యుండుటచే; త్రయాణామ్‌ = మూండు వేదములకు; 
“ఇతి వేదాస్తయస్రయీ - అని యమరము. తురీయమ్‌ = నాల్గవదైనది; తాదృ్భక్‌ = 


100 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


అటువంటి; తుందిలాయాః = బాగుగా బలిసిన; తరుణతర = మిక్కిలి దట్టమైన; 
తమః = చీంకటియొక్క సంతతేః = సంతానమునకు; అంతకృత్‌ = అంతము చేయునది; 
త్రైలోక్య = మూండు లోకములను; తామ్రీకరణ = రాగి (రంగుగా మార్చుటలో; 
చతురిమ = చాతుర్యము గలది యగు; తీక్షభానోః = సూర్యునియొక్క తత్‌ + తేజః 
= ఆ కాంతి; త్వామ్‌ = నిన్ను (పాఠకుండగు భక్తుని); త్రాయతామ్‌ = రక్షించుంగాక! 


తాత్పర్యము : స్వర్గము నందలి దేవతలకు రక్షకమైనది (దీనివలన స్వర్గము 
చెప్పంబడినది). నీటివలన (లేక) చీంకటివలన (లేక) మంచువలనం వీడింపంబడిన 
దేహములుగల జనులను గష్టములనుండి దాంటించి గట్టెక్కించునది (దీనివలన 
భూలోకము చెప్పంబడినది). 'నదీనాం సాగరో గతిః అను వచనము ననుసరించి 
నదులకుం జివరనున్న సముద్రములకుం దర్శించుటకు వీలుకానిది, సూర్యునియొక్క 
గమనపరిథి పూర్వపశ్చిమదిక్కులందు వ్యాపించియున్న సముద్రములకుంగూడం 
దెలియదని భావము. సముద్రములు పాతాళమువటకు వ్యాపించి యుండును గానం 
బాతాళవాసులకుం గూడ సూర్యతేజస్సూహించుటకు శక్యము కానిదనీ భావము. 
(దీనవలన6 బాతాళము చెప్పంబడినది). ఈ విధముగా మూండు లోకములందు 
వ్యాపించి యున్నది సూర్యతేజస్సు. త్రిగుణము లనంగా సత్త్వరజస్తమో గుణములు. 
ఈ మూండు గుణములను దాంటి నాల్గవదగు నిర్గుణ స్వరూపమైనది సూర్యతేజస్సు. 


శో ఊర్ధ్వం గచ్చంతి సత్త్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః । 
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః ॥ (భ.గీ-14-18) 

అను భగవద్గీత యందలి గుణత్రయవిభాగశ్లోకము ననుసరించి సత్వగుణ ప్రధానమైనది 
స్వర్గము. రజోగుణ ప్రధానమైనది భూలోకము. తమోగుణ ప్రధానమైనది పాతాళము. 
ఈ మూండు లోకములకుం దురీయముగా నున్నది సూర్యలోకము. లేక (1) బుగ్వేదము 
(2) యజుర్వేదము (3) సామవేదము త్రయము. ఈ మూండు వేదములకు దురీయ 
స్వరూపముగా నున్నది యథర్వవేదము సూర్యాత్మకము. లేక 

శ్లో!  త్రైగుణ్యవిషయావేదా ని స్రైగుణ్యో భవార్డున! (భ.గీ. 2-45) 


అను భగవద్దీతావాక్యముచే మూండు వేదములు త్రిగుణాత్మకములైనవి. నాల్గవదగు 
నుపనిషద్రూపము సూర్యతేజస్సు. లేక 


సుధాలహరీ 101 


శ్లో రజో జుషే జన్మని సత్వవృత్తయే 
స్థితౌ ప్రజానామ్‌ ప్రలయే తమః స్ఫృశే | 
అజాయ సర్గస్థితినాశహేతవే 
తయీమయాయ త్రిగుణాత్మనే నమః ॥ 


అను కాదంబరీ మంగళశ్లోకము ననుసరించి జగత్తులను సృష్టించుటయందు 
రజోగుణము నాశ్రయించునది (బ్రహ్మస్వరూపము); రక్షించుట యందు సత్వ్వగుణము 
నాశ్రయించునది (విష్ణుస్వరూపము); ప్రలయము చేయుటలో దమోగుణము 
నాశ్రయించునది (శివస్వరూపము) త్రిగుణాత్మకము. ఈ (త్రిమూర్తుల మూండు 
తత్త్వములకు నతీతమై తురీయావస్థలో నున్నది బ్రహ్మము. అట్టి పరబ్రహ్మస్వరూపము 
సూర్యతేజస్సు. 

లేక ధర్మము సత్త్వగుణాత్మకము. అర్ధము రజోగుణాత్మకము. కామము 
తమోగుణాత్మకము. ఈ మూండింటిని మించి నాల్గవదియైన నిర్గుణాత్మకమైనది 
మోక్షము. అట్టి మోక్షస్వరూపము సూర్యతేజస్సు. 

మలియు ఘనీభవించి నివిడముగా లోకములందు వ్యాపించి యున్నది చీటి 
సంతతి. దానిని నాశనము చేయునది సూర్యతేజస్సు. మటియు మూండు లోకములను 
నెజ్జిగాం జేయుటలో నిపుణమైన యా సూర్యకాంతి నిన్ను రక్షించుంగాక! 


స్వర్ణవాసులకుం ద్రాణమని, భూలోకవాసులకు. దరణమని, సముద్రవాసుల 
కతర్యమని, మూండు గుణములకుం దురీయమని, తమస్సంతతికి యముండని, యొకే 
సూర్యతేజస్సు ననేక విధములుగా నుల్లేఖించుటచే నుల్లేఖాలంకారము. 


తుందిలము : 


తుందము = కడుపు. 'పిచండకుక్షీ జఠరోదరం తుందమ్‌” - అని యమరము. తుంద 
శబ్దముపై 'ఇలచ్‌ ప్రత్యయము చేరి *'తుందిల యని యగును. తుందిలుండనంగా 
బొజ్జగలవాండు. 


“తుందిలస్తుందిభస్తుందీ బృహత్ముక్షిః పిచండిలకి అని యమరము. 
చతురిమ : 


చతురశబ్దముపై 'ఇమనిచ్‌' ప్రత్యయము చేరి 'చతురిమ” యని యగును. చతురిమము 
= చాతుర్యము. 


102 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


తామ్రీకరణము : 


తామ + కరణ: 'కృభ్వస్తియోగే సంపద్యకర్తరి చ్విః” (5-4-50) చ్వౌచ (7-4-26) 
అను సూత్రముచే చ్వి ప్రత్యయము, అంత్యాచ్చున కీత్వము వచ్చి తామీకరణమని 
యగును. “అభూతతద్భావ ఇతి వాచ్యమ్‌” అనువార్తికముచే నంతకు ముందెజ్జగా లేని 
దాని నెజ్జగాం జేయుట తామ్రీకరణము. 


17 
అవతారిక : ఇప్పుడు సూర్యుని కిరణవిలాసములను వర్ణించుచున్నాండు - 


శ్లో॥ _ గీర్వాణగ్రామణీభిర్గగన తల గతైర్లీభిరుద్గీథగాభి - 
ర్లన్ధర్వైశ్చాపి గీతా గుణగణగరిమోద్గారిగాథాసహగసైః | 
గాహం గాహం గృహాలీరగతికగదినాం గన్భయన్లో గదార్తిం 
గ్లానిగ్రామం గ్రసన్హాం గ్రహరుచిగురవో గోపతేర్లోవిలాసాః | ౧౭ 


ప్రతిపదార్థము : గగనతలగతైః = ఆకాశమార్గమును బొందిన; గీర్వాణగ్రామణీభిః = 
దేవతాగ్రేష్ణులచే; “బర్జిర్ముఖాః క్రతుభుజో గీర్వాణా దానవారయఃళి, “గ్రామణీర్నాపితే 
పుంసి శ్రేష్ట గామాధిపే త్రిషు” అని యుభయత్ర యమరము. ఉద్గీథగాభిః = సామవేద 
సూక్తములతోం గూడిన; గీభిః = వాక్కులచేత; గంధర్వ + చ + అపి = గంధర్వులచేతం 
గూడ; గుణగణగరిమ = గుణగణముల గొప్పతనమును; ఉత్‌ + గారి = త్రేనుచున్న 
- పైకి జాటి చెప్పుచున్న; గాథాసహగ[సైః = వేలకొలంది గాథలచే (గీతులచే); గీతాః 
= గానము చేయంబడినవి; అగతిక = గతిలేని (రెండవ మార్గములేని); గదినామ్‌ = 
రోగులయొక్క గృహ + ఆలీః = ఇండ్లవరుసలను; గాహం గాహమ్‌; (ప్రవేశించి 
ప్రవేశించి; గద + ఆర్తిమ్‌ = రోగము వలనం గలిగిన దుఃఖమును; 'స్తీరుగ్రుజాచోప- 
తాపరోగవ్యాధిగదామయాఃణ - అని యమరము. గంధయంతః = గంధముగా 
నరుగందీయునవి (తగ్గించునవి); గ్రహ = తక్కిన గ్రహములయొక్క (చంద్ర, కుజ, 
బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువుల యొక్క) రుచి = కాంతులకు; గురవః = 
పాఠము చెప్పు నుపాధ్యాయులైన; గోపతేః = కిరణములకు భర్తయైన సూర్యునియొక్క 
గో = కిరణములయొక్క విలాసాః = లీలలు, గ్లానిగ్రామమ్‌ = (మనయొక్క వ్యాధుల 
సమూహమును; (గసంతామ్‌ = గ్రసించుంగాక! నాశనము చేయుంగాక! 


సుధాలహరీ 103 


తాత్సర్యము : ఆకాశమునందు సంచరించు దేవతాముఖ్యులచేత సామవేదసూక్తము 
లతోం గూడిన వాక్కులతో, నట్లే గంధర్వులచేతం గూడ వేయివిధములైన గీతులచే 
గానము చేయంబడిన గుణగణముల గౌరవము గలవి, వ్యాధిగ్రస్తులైన రోగులయొక్క 
యిండ్ల వరుసలో మాటిమాటికి (బ్రవేశించి వారి రోగముల నరగందీసి గంధపు 
బొడివలెం జూరము చేయునవియుం దక్కిన యష్టగ్రహములకుం గాంతుల 
నొసంగునవియు నగు సూర్యుని కిరణములయొక్క విలాసములు భక్తుల రోగశోకములను 
నాశనము చేయుగాక! 


శ్లోకమంతట గకారానుప్రాసము. ఈ శ్లోకము - 


శ్లో॥ _ వ్యగైరగ్యగ్రహేన్దుగ్రసనగురుభరైర్నో సమగైరుదగైః 
ప్రత్యగై రీషదుగై రుదయగిరిగతో గోగణైర్లౌరయన్‌ గామ్‌ । 
ఉద్గాధార్చిర్విలీనామరనగరనగగ్రావగర్భామివాహ్నా- 
మగ్రే శ్రేయో విధత్తే గ్ర్రయతు గహనం స గ్రహగ్రామణీర్వః ॥ (98) 


అను సూర్యశతకశ్లోకమున కనుకరణము. 


మయూరమహాకవి “గ్ర సంయుక్తాక్షరము నెక్కువగా వాడుటచే శ్లోకము 
గౌడీరీతిలో నడచినది. జగన్నాథమహాకవి 'గి యను సరళాక్షరము నెక్కువగా 
స్వీకరించుటచే శ్లోకము పాంచాలీరీతి విలసితమైనది. సూర్యశతకశ్లోకములో గకారము 
ర్‌ మాజులు కాంగా, సుధాలహరీ శ్లోకములో 29 మాజులావృత్తమైనది. 


విశేషము : 
ఉద్దారము = త్రేనుపు; ఉద్దారి = త్రేన్చునది. 


ఉమియు, క్రక్కు త్రేన్ను మొదలగునవి యుద్వేజకములు కానిచో గ్రామ్యత్వము లేక 
సుందరముగా నుండును. 


శో నిష్టూతోద్దీర్ణవాంతాది గౌణవృత్తి వ్యపాశ్రయమ్‌ । 
అతిసుందరమన్యత్ర (గామ్యకక్షాం విగాహతే ॥ (కావ్యా-1-95) 


అని దండి కావ్యాదర్శము. 


సీ|| వలమానతాటంకవజ్రాంకురచ్చాయ 
లేంతవెన్నెలం బుక్కిలించి యుమియ. (భీమ. 1-105) 


104 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


“అపాంగమాలికల్‌ మెజుంగులు గ్రక్క - మొదలగు ప్రయోగము లిట్టివే. 
18 
అవతారిక : ఇప్పుడు సూర్యజ్యోతినిం బ్రార్జించుచున్నాండు - 
శ్లో॥  జీవాతుర్ణాడ్యజాలాధికజనితరుజాం తప్తజామ్బూనదాభం 
జజ్ఞాలం జాజ్జీకానాం జలధిజఠరతో జృమృమాణం జగత్యామ్‌ 


జీవాధానం జనానాం జనకమథ రుచో జీవజైవాతృకాదే- 
ర్యోతిర్దాజ్వల్యమానం జలజహితకృతో జాయతాం వో జయాయ॥ ౧౮ 


ప్రతిపదార్థము : జాడ్యజాల = జడత్వము మొదలగు జబ్బుల సమూహముచే; అధిక 
= ఎక్కువగా? జనిత = పుట్టిన; రుజామ్‌ = రోగముగలవారికి; జీవాతుః = జీవింపం 
జేసెడు మందు; “జీవాతుర్దివనాషధమ్‌” - అని యమరము; తప్త = కాల్పంబడిన 
(పుటముపెట్టీన); జాంబూనద = బంగారముతో; ఆభమ్‌ = సమానమైన కాంతి 
గలది; 


శ్‌ 


చామీకరం జాతరూపమ్‌ మహారజతకాంచనే । 
రుక్మం కార్తస్వరం జాంబూనదమష్టాపదో£_ స్రియామ్‌ | 


అని యమరకోశము. మేరుపర్వతమునకు సమీపమునందున్న నేరేడుపండ్ల రసముతో 
నిండి ప్రవహించు నదియందుం బుట్టినది జాంబూనదము; జాంఘికానామ్‌ = పిక్క 
బలము చూపి వేగముగా దూంకువారి కంటెను; జంఘాలమ్‌ = శీఘ్రమైన దూంకుండు 
గలది; జలధిజఠరతః = సముద్రగర్భమునుండి; జగత్యామ్‌ = లోకములో; 
జృంభమాణమ్‌ = విజృంభించునది; జనానామ్‌ = జనులకు; జీవ + ఆధానమ్‌ = 
ప్రాణచైతన్యము నుంచునది; అథ = (తరువాత) మటియును; జీవ + జైవాతృక + 
ఆదేః = బృహస్పతి, చంద్రుడు మొదలగు గ్రహములయొక్క 

జీవ ఆజ్జిరసో వాచస్పతిశ్చిత్రశిఖండిజః । 

అబ్బో జైవాతృకః సోమో గ్లౌర్భగాంకః కళానిధిః ॥ అని యుభయత్ర 
యమరము. 
రుచః + అపి = కాంతులకుం గూడ; జనకమ్‌ = ఉత్పత్తి స్థానమైనది యగు; 
జలజహితకృతః = పద్మముల కిష్టమును గూర్చు సూర్యునియొక్క జాజ్వల్యమానమ్‌ 


సుధాలహరీ 105 


= మిక్కిలి ప్రకాశించు; జ్యోతిః = తేజస్సు; వః = మీకు; జయాయ = జయము 
కొజకు; జాయతామ్‌ = ప్రభవించుం గాక! 


తాత్పర్యము : దేహమునకు జదత్వము, బుద్ధికి మందత్వము మొదలగు శారీరక 
మానసిక రోగములచేం బీడింపంబడు రోగులకు స్వస్థత చేకూర్చు జీవనౌషధమైనది, 
పుటము పెట్టిన బంగారువన్నెతోం (బ్రకాశించునది, శీఘ్రప్రయాణములచే సమాచారము 
లందించుచు జీవించు జాంఘికుల కంటెను మిక్కిలి వేగముగా దూరముగాం 
(బయాణించునది, సము(ద్రమధ్యభాగమునుండి భూమిపైకి విజృంభించునది, 
లోకమునందలి సకల జనులకు బ్రాణపోషకమైనది, బృహస్పతి, చంద్రుడు మొదలగు 
నితరగ్రహముల కాంతులకుం గూడ జన్మస్థానమైనది, యెక్కువగా బ్రకాశించునది, 
దేదీప్యమానమైనది యగు సూర్యుని జ్యోతిస్సు మీకు జయమును బుట్టించునదగుంగాక! 


జాంఘికుండు : జంఘలపై జీవించువాండు. 


వేతనాదిభ్యో జీవతి (4-4-12) అను సూత్రముచే జంఘాశబ్దముపై 'ఠక్‌' ప్రత్యయము; 
ఠస్యేకః (7-3-50) అను సూత్రముచే నికాగమము వచ్చి “జాంఘికి యని యగును. 


జంఘాలుండు : సిధ్మాదిభ్యశ్చ' (5-2-97) అను సూత్రముచే జంఘా శబ్దముపై 
“లచ్‌' ప్రత్యయము చేరి జంఘాలుండని యగును. వడివడిగా నడుచువాండు. 
జాజ్వల్యమాన: “జ్వల -దీప్తౌ అను ధాతువుపై 'యజ్‌ - శానచ్‌' ప్రత్యయములు చేరుటచే 
నైన రూపము. ఎక్కువగా బ్రకాశించునది యని యర్థము. 


ఈ శ్లోకమందంతట జకారానుప్రాసము. ఇది యీ క్రింది సూర్యశతక 
శ్లోకమున కనుకరణము. 


శ్వ! భూత్వా జమృస్య భేత్తుః కకుభి పరిభవారమృభూః శుభ్రభానో- 
ర్చిభ్రాణా బభుభావమ్‌ ప్రసభమభినవామ్బోజజృమ్మాప్రగల్ళా । 
భూషా భూయిష్టశోభా త్రిభువనభవనస్యాస్య వైభాకరీ ప్రాగ్‌ 
విభ్రాన్తి భ్రాజమానా విభవతు విభవోద్భూతయే సా విభా వః ॥ (33) 


దీనిలో 29 భకారములు గలవు. జగన్నాథుని శ్లోకములో 24 జకారములు 
గలవు. సూర్యశతకశ్లోకములో నోజోగుణము, గౌడీరీతి గలవు. సుధాలహరీ శ్లోకములోం 
బ్రసాదగుణము, వైదర్శీరీతి గలవు. మయూరభట్టు ప్రాధఢకవి. జగన్నాథశర్మ సుకుమారకవి. 


106 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


19 
అవతారిక : ఇప్పుడు సూర్యకిరణములను గోవులుగా వర్ణించుచున్నాండు - 


శో  ప్రాతర్శిర్లత్య గోభిః సహ రుచివిషయే సబ్బరన్యో౭_హ్ని తాభిః 
సాయం సాయం నికాయమ్‌ ప్రతి పునరపి యాః సవ్రుయాతుం త్వరన్తే I 
యాసాం దివ్యప్రభావ స్రిజగదఘవన శ్రేణిదా హైకదావః 
క్షేమం తన్వన్తు తా వః శివమయవపుషో వాసరేశస్య గావః ॥ ౧౯ 


ప్రతిపదార్థము : ప్రాతః = వేంకువజామునందు; గోఖిః సహ = ఆవులతోంగూడి; 
నిర్ణత్య = బయటకు వెడలి; రుచివిషయే = తాము (కిరణములు) సంచరించు 
ప్రదేశములందు; ఆవులకు రుచించు ప్రదేశములందు. 'విషయో గోచరే దేశే తథా 
జనపదే పి చి - అని మేదినీ విశ్వకోశములు. అహ్ని = పగటివేళ; సంచరంత్యః = 
తిరుగునవి; తాభిః = మల నా యావులతోడనే కలిసి; సాయం సాయమ్‌ = ప్రతి 
సాయంత్రము; నికాయమ్‌ (ప్రతి = నివాసమును; పునః + అపి = మజల; 
సంప్రయాతుమ్‌ = వచ్చుటకు; యాః = ఏ కిరణములు; త్వరంతే = త్వరపడుచున్నవో; 
యాసామ్‌ = వేనియొక్క దివ్యప్రభావః = దైవికమైన శక్తి త్రిజగత్‌ = ముల్లోకములందలి; 
అఘ = పాపమను; వనశత్రేణి = అడవుల పంక్తిని దాహ = తగులంబెట్టుటలో; 
ఏకదావః = ఒకే దావాగ్నియయిన; శివమయవపుషః = మంగళములతో నిండిన 
దేహముగల; వాసర + ఈశస్య = దినపతియైన సూర్యునియొక్క తాః = ఆ; గావః = 
కిరణములు; వః = మీకు; క్షేమమ్‌ = కుశలమును; తన్వంతు = విస్తరింపం జేయుంగాక! 


తాత్పర్యము : ప్రభాతసమయమునం దాలమందలతోం గూడి రుచిమంతములగు 
గోసంచార ప్రదేశములందు సంచరించునవి, ప్రతి సాయంకాలము నాగోవుల తోడనే 
కూడి తమ నివాసములకు మరలివచ్చుటకుం దొందరపడునవి, తమ యసాధారణ 
దైవికశక్తివలన మూండు లోకములందలి జనులు చేసిన పాపములనెడి యడవి 
పంక్తులకు దావాగ్ని వంటివియైన సూర్యునియొక్క కిరణముల మీ కెక్కువ క్షేమమును 
గల్గంజేయుంగాక! అగ్నులు మూండు విధములు. అడవిలోం బుట్టునది దావాగ్ని 
సముద్రములోం బుట్టునది బడబాగ్ని కడుపులో నున్నది జఠరాగ్ని. రుచి = కాంతి, 
చవి. 


సుధాలహరీ 107 


సీ;  తరుణార్మ కబళనోద్ధతింజూపె నెవ్వాండు 
రుచులచే ఫలమోహరుచులచేత. (వసు. 1-8) 


అని రెండర్భములందును రామరాజభూషణుని ప్రయోగము. 

“అభిష్వంగే సృహాయాం చ గభస్తా చ రుచిః స్తియామ్‌ - అని యమరము. 
విషయము : అంశము, గోవులు సంచరించు ప్రదేశము. 

గోవు = కిరణము, ఆవు. 

ఈ విధముగా రెండర్భములు గల శబ్దములను ప్రయోగించుటచే శ్లేషాలంకారము. 


సూర్యకిరణములు నిత్యము గోవులతోం గలిసి సంచరించుచున్నవని వర్ణించుటచే 
సహోక్తియలంకారము. 


శ్లో  సహోక్తి సహభావశ్చేద్భాసతే జనరంజనః | (5-60) అని చంద్రాలోకము. 


అఘములయందు వనద్రేణిత్వము, (ప్రభావమునందు దావత్వము నారోపించుటచే 
రూపకాలంకారము. 


“సాయం సాయం నికాయమ్‌ - అనుచోట వృత్యనుప్రాసము. 


“భావః - దావః - తావః - గావః - అనుచోట నంత్యానుప్రాసము. ఈ విధముగా 


శబారాలంకారములకు సంసృష్టి. 
టి ధి ల 


ఈ శ్లోకము మయూరుని సూర్యశతకమునందలి యీ క్రింది శ్లోకమున 
కనుకరణము. 


శ్వ! దత్తానందాః ప్రజానాం సముచితసమయాకృష్టసృ ష్టైః పయోభిః 
పూర్వాహ్లే విప్రకీర్ణా దిశిదిశి విరమత్యహ్ని సంహారభాజః | 
దీప్తాంశోర్టీర్షదుఃఖ ప్రభవభవభయోదన్వదుత్తారనావో 
గావో వః పావనానామ్‌ పరమపరిమితామ్‌ పీతిముత్సాదయంతు॥। 
(సూ.శ.9) 


108 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


20 
అవతారిక : ఇప్పుడు సూర్యబింబమును బ్రార్ధించుచున్నాండు - 


శ్లో బృనెర్భన్దారకాణాం దనుతనుజనుషాం రక్షసాం చ క్షపాన్తే 
గన్ధర్వాణాం ధురీణైః ప్రణతమహివరైః కిన్నరైర్యన్నరైశ్చ । 
విద్యాం హృద్యాం నిజేభ్యో వితరదవిరతం దీప్తిభిర్దీపయద్‌ ద్యా- 
మద్యాదాద్యామవిద్యామిదముదయగిరేరుద్యదర్శస్య బిమ్బమ్‌ ॥ ౨౦ 


ప్రతిపదార్థము : బృందారకాణామ్‌ = దేవతలయొక్క బృందైః = సమూహములచేత; 
“బృందారకాదైవతాని 'స్రియాం తు సంహతిర్భందం నికురుంబం కదంబకమ్‌ - 
అని యుభయత్ర యమరము. దనుతనుజనుషామ్‌ = దనువను ప్రీయొక్కదేహమునుండి 
జన్మము నొందిన, రక్షసామ్‌ = రాక్షసుల; బృందైః = సమూహములచేత; 
“'దనుజతనుజుషామ్‌” అని పాఠాంతరము. అప్పుడు దనుజదేహము నొందినవారి యని 
యర్థము. గంధర్వాణాం ధుర్గీణః = గంధర్వముఖ్యులచేత; అహివరైః = నాగ శ్రేష్టులచేత; 
కిన్నరైః = కిన్నరులచేత; నరైః + చ = మనుష్యులచేత; క్షపా + అంతే = రాత్రి 
చివరిభాగమున (తెల్లవాజువేళ); యత్‌ = ఏది; ప్రణతమ్‌ = వంగి నమస్మరింపం 
బడుచున్నదో; నిజేభ్యః = తన భక్తజనులకు; హృద్యామ్‌ = హృదయమునకు హితమైన; 
విద్యామ్‌ = జ్ఞానమును; అవిరతమ్‌ = ఎడతెగకుండ; వితరత్‌ = ఇచ్చుచున్నదో; 
దీప్తిభిః = కాంతులచేత; ద్యామ్‌ = ఆకాశమును; దీపయత్‌ = ప్రకాశింపం జేయునదో; 
ఉదయగిరేః = తూర్పుకొండనుండి; ఉద్యత్‌ = ఉదయించుచున్ను తత్‌ = ఆ; 
“యత్తదోర్నిత్యసంబంధణ యచ్చబ్దముచేం దచ్చబ్దమును [గ్రహింపవలెను. అర్మస్య 
బింబమ్‌ = సూర్యుని బింబము; ఆద్యామ్‌ = మొదటినుండి యున్న అవిద్యామ్‌ = 
అజ్ఞానమును; అద్యాత్‌ = నశింపంజేయుంగాక! 

తాత్పర్యము : దేవతల, రాక్షసుల బృందములచే; గంధర్వముఖ్యులచే, నాగ్రేష్ణులచేం, 
గిన్నరులచే, నరులచే, వేకువజామున నమస్మరింపం బడునది, నిజభక్తుల కవిరళముగా 
జ్ఞానోపదేశము చేయునది, యుదయాచలమునుండి యుదయించునది యగు 
సూర్యబింబము మనలో ననాదిగా నున్న యజ్ఞానమును దొలంగించుంగాక! 
విశేషము : 


కశ్యపప్రజాపతి కరువది మంది భార్యలు గలరు. వారిలో దితికిం బుట్టిన వారు 
దైత్యులు. దనువునకుం బుట్టినవారు దానవులు. 


సుధాలహరీ 109 


అశ్వదేహము, మనుష్యముఖము గలవారు గంధర్వులు. 
అశ్వముఖము, మనుష్యదేహము గలవారు కిన్నరులు. 


దేవతలు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు, నరులు మొదలగు 
వారందజు ప్రాతస్సంధ్యయం దుదయించు సూర్యునకు నమస్మరింతురు. భక్తజనుల 
కెల్లప్పుడు జ్ఞానముపదేశించువాండు సూర్యుడు. జీవులయం దనాదిగా నున్న 
యజ్ఞానమును బాఅంద్రోలువాండు సూర్యుండు. కావున మనము నిత్యము 
సూర్యోపాసనము చేయవలయునని కవి భావము. 


21 


శ్లో ఆపాధోజాసనాయుః క్షణలవఘటికాద్యాత్మకం కాలచక్రమ్‌ 
ప్రాహుః పూర్వే పురాణాగమవిషయవిదో యస్య లీలావిలాసమ్‌ । 
భావానాం షడ్వికారానథ ఖలు గతిభిర్యశ్చ నిత్యమ్‌ ప్రసూతే 
స ప్రాతః పౌరుహూతే పరిలసతి హరిన్మణ్ణలే చబ్దభానుః ॥ ౨౧ 


ప్రతిపదార్థము : పాథః = నీరు; 'కబంధముదకమ్‌ పాథః - అని యమరము. పాథః 
+ జ = నీటినుండి పుట్టినది పద్మము. పాథో జాసనః = పద్మమాసనముగాం గలవాండు 
బ్రహ్మ ఆపాథోజాసనాయుః = ఆ (బ్రహ్మదేవుని యాయుస్సుదాంక నున్న క్షణలవ 
ఘటికా + ఆది = క్షణము, లవము, గడియ మొదలుగా నున్న క్షణ = 30 కళల 
కాలము; లవ = త్రుటి; ఘటికా = ముహూర్తకాలము; ఆది + ఆత్మకమ్‌ = మొదలుగా 
గాలమానస్వరూపమైన; కాలచక్రమ్‌ = సమయవలయమును; పూర్వే = ప్రాచీనులయిన; 
పురాణ + ఆగమవిషయవిదః = పురాణములందు, శాస్తములందు, వేదములందు 
నున్న యంశములను బాగుగాం దెలిపిన పండితులు; యస్య = ఏ సూర్యునియొక్క 
లీలావిలాసమ్‌ = క్రీడావైభవమని; ప్రాహుః = చెప్పిరో; అథ = ఇంకను; భావానామ్‌ 
ఆ భావపదార్థములయొక్క; షడ్‌ + వికారాన్‌ = ఆజువిధములైన వికృతులను; ఖలు 
= నిశ్చయముగా; యః చ = ఎవండు; గతిభిః = తనయొక్క గమనములచే; నిత్యమ్‌ 
= (ప్రతిదినము; ప్రసూతే = పుట్టించుచున్నాండో; సః = ఆ; చండభానుః = తీక్టమైన 
కిరణములు గల సూర్యుడు; ప్రాతః = ప్రభాతకాలమునందు; పౌరుహూతే = 
ఇంద్రునకు సంబంధించిన; హరిత్‌ + మండలే = దిగ్వలయమునందు; (తూర్పు 
దిక్కునందు); పరిలసతి = బాగుగాం బ్రకాశించుచున్నాండు. 


110 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


తాత్పర్యము : క్షణము, లవము, గడియ మొదలుకొని బ్రహ్మ యాయుర్జాయ పర్యంతము 
గల యీ కాలచక్ర మేసూర్యుని క్రీడావిశేషమని ప్రాచీనులైన పురాణ - శాస్త్ర - వేద 
పండితులు వక్కాణించుచున్నారో, యా చండభానుండు తూర్పుదిక్కునందు 
సంపూర్ణముగాం బ్రకాశించుచున్నాండు. 


బ్రహ్మ యాయుఃప్రమాణము 


ఆచ సత్యలోకాదాచావీచేర్దాయస్వమియ స్వేతి విపరివర్తమానం క్షణ 
ముహూర్తయామాహో రాత్రార్థమాసమాసర్వయనవత్సర యుగచతుర్యుగ మన్వంతర 
ప్రలయ మహాప్రలయ మహాసర్గావాంతరసర్గ సంసారసాగరోర్మిఖిరనిశముహ్యమానం 
తాపత్రయపరీతమాత్మానం జీవలోకం చావలోక్య - అని షడ్డర్శనచక్రవర్తులగు 
శ్రీవాచస్పతి మిశ్రుల బ్రహ్మసూత్ర శ్రీశంకరభాప్య - భామతి. 


1 కనుటెప్పపాటు కాలము = 1 నిమేషము 

18 నిమేషములు = 1 కాష్ట 

30 కాష్టలు = 1 కళ 

30 కళలు = 1 క్షణము 

12 క్షణములు = 1 ముహూర్తము 

30 ముహూర్తములు = 1 దినము 

2 1/2 నిమేషములు = 1 విగడియ 

60 విగడియలు = 1 గడియ 

30 గడియలు = 1 పూంట 

60 గడియలు = 1 దినము 

15 దినములు = 1 పక్షము 

2 పక్షములు = 1 మాసము 

2 మాసములు = 1 బుతువు 

3 బుతువులు = 1 అయనము 

2 అయనములు = 1 సంవత్సరము 

360 మానవ సంవత్సరములు = 1 దేవ వత్సరము 

కృతయుగము | 1728000 మానవ సంవత్సరములు 
త్రేతాయుగము = 1296000 మానవ సంవత్సరములు 


సుధాలహరీ 111 


ద్వాపరయుగము = 864000 మానవ సంవత్సరములు 
కలియుగము = 432000 మానవ సంవత్సరములు 
మహాయుగము = 4,32,20,000 మానవ సంవత్సరములు 


1 మహాయుగములో 12000 దేవ వత్సరములు 4,32,20,000 మానవ 
వత్సరములు నుండును. 1000 మహాయుగములు = (బ్రహ్మకు 1 దినము. దీనికే 
కల్పమని పేరు. 1 కల్పములో 43,22,00,00,000 మానవ వత్సరములుండును. 


30 (బ్రహ్మదినములు = 30,000 మహాయుగములు - 1 బ్రహ్మమాసము. 

12 బ్రహ్మమాసములు = 3,60,000 మహాయుగములు - 1 బ్రహ్మసంవత్సరము. 
ఇటువంటి 100 సంవత్సరములు బ్రహ్మసంపూర్ణాయుఃప్రమాణము. (బ్రహ్మదేవుని 
100 సంవత్సరముల యాయువులో మొదటి 50 సంవత్సరములకు బ్రథమహార్ధమని, 
తక్కిన 50 సంవత్సరములకు ద్వితీయ పరార్థమని పేరు. (బ్రహ్మకు బ్రథమపరార్థము 
గతించినది. ద్వితీయ పరార్ధములో మొదటి సంవత్సరములో మొదటి దినము ప్రస్తుతము 


నడుచుచున్నది. బ్రహ్మయాయుఃప్రమాణము దాంక నున్న యీ కాలచక్రమంతయు 
సూర్యగమనమువల్లనే యేర్పడుచున్నది. 


షడ్భావవికారములు 
భావపదార్థముల కన్నింటికి 6 వికారములుండును. 


(1) జాయతే = పుట్టుట (2) అస్తి = ఉండుట (8) వర్ధతే = వృద్ధి పొందుట 
(4) విపరిణమతే = విపరిణామమును బొందుట (5) అపచీయతే = క్షీణించుట 
(6) నశ్యతి = నశించుట - యివి షడ్భావ వికారములని యాస్మాచార్యులు నిరుక్తములోం 
జెప్పినారు. పదార్థములకీ యాటు విధములగు మార్పులు కూడ సూర్యగమనము 
వల్లనే కల్టుచున్నవి. 
22 
అవతారిక : ఇప్పుడు మజల సూర్యకిరణములనే ప్రార్ధించుచున్నాండు - 


శ్లో॥ అజ్లాని బ్రాహ్మణానాముషసి హిమభరాసబ్గతో భబ్లురాణి 
వ్యాలక్ష్య ద్రాక్‌ ప్రయాతా రిపుజనితరుషేవా£ రుణా వాసవాశామ్‌ । 


112 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ధర్మధ్వంసోద్ధురుణామఖీలమపి కులం జక్షతః శోభితక్ష్మా 

యక్ష్మాణమ్‌ మే హరన్లు త్వరితమఘభిదో భానవశ్చణ్ణభానోః 1 ౨౨ 
ప్రతిపదార్థము : బ్రాహ్మణానామ్‌ = బ్రాహ్మణులయొక్క అంగాని = దేహములు లేక 
శరీరావయవములు; ఉషసి = వేంకువవేళ; హిమభర = మంచుభారముయొక్క 
ఆసంగతః = కూదికవలన; భంగురాణి = కొంకరలై నశించుచున్నవని; వ్యాలక్ష్య = 
బాగుగా నాలోచించి; రిపు = శత్రువైన మంచుపై; జనిత = పుట్టిన; రుషా + ఇవ = 
కోపముచేత వలె; అరుణాః = ఎజ్జింబడినవై; వాసవ + ఆశామ్‌ = ఇంద్రుని దిక్కైన 
తూర్పునకు; ప్రయాతాః = ప్రయాణమై పోవునవి; ధర్మ = ధర్మమును; ధ్వంస = 
నాశనము చేయుటలో; ఉద్దురుణామ్‌ = దిట్టలైన వారియొక్క అఖిలమ్‌ = సమస్తమైన; 
కులమ్‌ + అపి = వంశమును గూడ; జక్షతః = భక్షించునవి; 'జక్ష - భక్షహసనయోళి 
- అదాది ధాతువు. శోభితక్ష్మాః = శోభతో నింపిన భూమండలముగలవి, 
“క్మాం_వనిర్మేదినీ మహీ” - అని యమరము. అఫుభిదః = పాపములను 
భేదించినవియగు; లేక అఘభిదః = పాపమును భేదించువానియొక్క యని సూర్యునకు 
విశేషణముగాం గూడం జెప్పుకొనవచ్చును. చండభానోః = సూర్యునియొక్క భానవః 
= కిరణములు; మే = నాయొక్క యక్ష్మాణమ్‌ = క్షయరోగమును; హరంతు = 
హరించుంగాక! పోంగొట్టుం గాక! 'పుమాన్‌ యక్ష్మా క్షయః శోషూ - అని యమరము. 


తాత్పర్యము : బ్రాహ్మణులు తెల్లవాజుజామునందే లేచి స్నానము చేసి ప్రాతఃసంధ్యా 
వందనము చేయుదురు. వేంకువవేళ మంచెక్కువగాం గురియుచుండును. దట్టముగాం 
గురియు మంచుధారలకు (బ్రాహ్మణుల దేహములు, శరీరావయవములు కొంకరలై 
చచ్చుపడిపోవును. మంచు సూర్యునకు సహజశత్రువు. బ్రాహ్మణులను వీడింపం 
జేయుచున్న తనకు సహజశత్రువైన మంచుపైం గోపించినవేమో యన్నట్లుగా నెజ్జినైన 
సూర్యకిరణములు తూర్పుదిక్కునకుం బ్రయాణించుచున్నవి. ధర్మమును ధ్వంసము 
చేయువారిని సూర్యకిరణములు ధ్వంసము చేయుచున్నవి. పాపములను భేదించు 
చున్నవి. అట్టి సూర్యుని కిరణములు నా శరీరమును శుష్మింపం జేయు రోగములను 
నాశనము చేయుంగాక! 


ఇక్కడ శత్రువైన మంచుపై గోపించుటచే సూర్యకిరణము లెజ్బింబడినవని 
కవి యూహించుటచే నుగ్రేక్షాలంకారము. 


సుధాలహరీ 113 


23 
అవతారిక : ఇప్పుడు మంగళమిమ్మని సూర్యునిం బ్రార్ధించుచున్నాండు - 


శ్లో॥ వి(శ్రాన్తిమ్‌ బ్రాహ్మణానాం సుఖమతిశయితం కామినాం స్థాయిలీలా- 

మమ్మోజానామ్‌ ప్రబోధం కుసుమపరిషదాం యళ్చికీర్షన్‌ దయార్ధః । 

నిర్యాత్యన్తస్సముద్రం సకలమపి నృణామ్‌ భారమాధాయ వహ్నా 

వహ్నాయాహ్నామధీశః స భవతు భవతామ్‌ భూయసే మజ్జళాయ ॥ ౨౩ 
ప్రతిపదార్థము : బ్రాహ్మణానామ్‌ = బ్రాహ్మణులకు; విశ్రాంతిమ్‌ = ఊజటను; 
కామినామ్‌ = కోరికలు గలవారికి; అతిశయితమ్‌ = ఎక్కువయైన; సుఖమ్‌ = 
ఆనందమును; అంభోజానామ్‌ = పద్మములకు; స్థాయిలీలామ్‌ = స్థిరవిలాసమును; 
కుసుమపరిషదామ్‌ = పూవుల సంఘములకు; ప్రబోధమ్‌ = మేలుకొలుపును; 
యః = ఎవండు; దయా + ఆర్టః = కృపతోం జెమర్చిన దేహము కలవాండైై; 
చికీర్షన్‌ = కోరుచున్నాండో; నృణామ్‌ = మనుష్యులయొక్క సకలమ్‌ = సమస్తమైన; 
భారమ్‌ = బరువును; అపి = కూడ; వహ్నా = అగ్నియందు; ఆధాయ = ఉంచి; 
అంతస్సముద్రమ్‌ = సముద్రము లోపలినుండి; నిర్యాతి = బయటకు వెలువడు 
చున్నాందో; సః = ఆ; అహ్నామ్‌ + అధి + ఈశః = పగటివేళలకుం బ్రభువైన 
సూర్యుడు; భవతామ్‌ = మీకు; భూయసే = ఎక్కువగా; మంగళాయ = భద్రము 
కొజకు; భవతు = అగుంగాక! 


తాత్పర్యము : (బ్రాహ్మణులకు విశ్రాంతిని; అర్భుల కతిశయించిన సౌఖ్యమును; 
పద్మములకు స్థిరమైన వికాసమును; పూవుల పరిషత్తులకు మేలుకొల్పులను - 
దయార్ధబుద్ధితో నెవండు కోరుచున్నాండో; సమస్తజీవకోటియొక్క బరువు నంతటి 
నగ్నిదేవుని యందుంచి సముద్రగర్భమునుండి బయటి కెవ్వండు వచ్చుచున్నాండో 
యట్టి దినపతియగు సూర్యుండు మీ కెక్కువ మంగళ మిచ్చువాండగుం గాక! 


విశేషము : “అగ్నింవావాదిత్యః సాయమనుప్రవిశతి । ఉద్యంతం వావాదిత్యమగ్నిరను 
సమారోహతి ॥ 


సాయంసంధ్య యందు సూర్యకాంతు లగ్నిలో6 బ్రవేశించును. మరలం 
బ్రాతఃకాలము నం దుదయించెడు సూర్యునియందా యగ్నికాంతులు ప్రవేశించునని 
వేదము చెప్పుచున్నది. అందువలనం బగటివేళ జీవకోటి భారమును సూర్యుండు 


114 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


వహించుచున్నాండు. రాత్రవేళం బ్రాణికోటి బరువును మోయుటకు సూర్యుండు తన 
తేజస్సు నగ్ని యందుంచుచున్నాందని వర్ణించినాండు. 


24 


శ్లో!  ద్రాగాహత్య ప్రభాతే రజని హిమవతః కౌముదీః కౌతుకేన 
ప్రోద్యత్‌ప్రొఢానుకమ్సాః పునరపి ఖలు యే సాయముజ్జీవయన్తి I 
అరుణ్యే పల్లవానామథ గురుచరణాః శక్రగోపావలీనాం 
తే యుష్మద్భావలీనాం దినకరకిరణాః క్లాన్తిమున్మూలయన్లు ॥ ౨౪ 


ప్రతిపదార్థము : ప్రభాతే = ప్రాతఃకాలమునందు; రజని హిమవతః = రాత్రి కురియు 
మంచు గల చంద్రునియొక్క కౌముదీః = వెన్నెలను; కౌతుకేన = కుతూహలముతో; 
“కాతూహలం కౌతుకంచ కుతుకం చ కుతూహలమ్‌” - అని యమరము. ద్రాక్‌ = 
శీఘ్రముగా; ఆహత్య = పోంగొట్టి; పునః + అపి = మజల; ప్ర + ఉద్యత్‌ = 
ఉదయించుచున్ను ప్రౌఢ + అనుకంపాః = ఎక్కువ దయతోం గూడినవై యే = ఏ 
సూర్యకిరణములు; ఖలు = నిశ్చయముగా; సాయమ్‌ = సాయంత్రమునందు; ఉత్‌ 
+ జీవయంతి = బాగుగా జీవింపంజేయుచున్నవి; పల్లవానామ్‌ = చిగుళ్ళకు; అథ = 
పూర్తిగా; శక్రగోప + ఆవలీనామ్‌ = ఆరుద్రపురుగుల పంక్తులకు; ఆరుణ్యే = ఎట్ట్జని 
రంగుతో నొప్పుటలో; గురుచరణాః = ఆచార్య పాదులైనవియగు; తే = ఆ; 
దినకరకిరణాః = సూర్యుని వెలుంగులు; యుష్మత్‌ = మీయొక్క; భావ = మనస్సులో; 
లీనామ్‌ = అంతర్గతముగా నున్న, క్లాంతిమ్‌ = బడలికను; ఉన్మూలయంతు = వ్రేళ్ళతోం 
బైకిం బెకలించి వేయుంగాక! 


తాత్పర్యము : ప్రాతుకాలమునందు సూర్యుండుదయించుట, సాయంకాలమునందుం 
జంద్రుండుదయించుట, చిగుళ్ళు, నారుద్రపురుగులు నెజ్జిగా నుండుట ప్రకృతిసిద్ధమైన 
విషయములు. 


ప్రాఈకాలమునందు సూర్యునియొక్క కిరణములు చంద్రునియొక్క వెన్నెలను 
సంహరించుచున్నవి. మజల నా సూర్యకిరణములే యుప్పొంగుచున్న దయతో 
సాయంత్రము చంద్రునియందు వెన్నెలలను బ్రతికించుచున్నవి. ఎజ్జిగా నుండుటలోం 
జిగుళ్ళకు నారుద్రపురుగులకు నాచార్యకత్వము వహించుచున్నవి. అట్టి సూర్య 
కిరణములు మీ హృదయముల లోపలనున్న శోకమును బూర్తిగా రూపుమాపుం గాక! 


సుధాలహరీ 115 


ఇక్కడ 'లీనాం లీనామ్‌” అని రెండు హల్లులర్థ భేదముతో రెండు మాజులు 
వచ్చుటచే ఛేకానుప్రాసము. ఛేకులు = విదగ్గులు (నేర్పరులు) 


చిగుళ్ళకు నారుద్రపురుగులకు నెజ్బతనములో గురువులైనవని చెప్పుటచే 
సూర్యకిరణముల రంగు వానికి సంక్రమించుచున్నదని యర్థము స్ఫురించుటచేం 
దద్దుణాలంకారధ్వని. 


విశేషము : పాదశబ్దము, చరణశబ్దము పెద్దవారికిం జివర బహువచనముతోం జేర్చుట 
గౌరవసూచకమై పూజ్యభావమును వెల్లడించును. గురుచరణులనంగాం బూజింపందగిన 
పాదములు గల గురువులని యర్థము. భగవత్పాదులు, తాతపాదులు మొదలగునవి 
యిట్టివే. 


శో జీవత్సు తాతపాదేషు నూతనే దారసంగ్రహే I 
(భ్రాతృభిశ్చింత్యమానానాం తేహినో దివసా గతాః ॥ (ఉత్తర-1-19) 


అను భవభూతి శ్లోకములోం “దాతపాదులనంగాం బూజింపం దగిన తండ్రి గారు 
(దశరథుండు) అని యర్థము. “తాతపాదేషు - పితరీత్యర్థః। పూజాయామ్‌ పాదశబ్లో 
బహువచనే। ఉత్తమానాం స్వరూపం తు పాదశబ్దేన భణ్యతేః॥।” అని వీరరాఘవాచార్యుల 
“తలస్పర్శినీ” వ్యాఖ్య. జీవత్తాతపాదుండు (పాండు. 3-6) అను తెనాలి రామకృష్ణ కవి 
పద్యములో జీవించుచున్న తండ్రిగారు కలవాండని యర్థము. ఇచ్చట నేకవచనము 
నిగమశర్మకుం జెందునుగాని తండ్రిగారికి జెందదు. 


25 
అవతారిక : ఇప్పుడు సూర్యబింబమును స్తుతించుచున్నాండు - 
శ్లో ద్రాగద్వైతం వితన్వత్‌ త్రిభువనమభితః కౌజ్ముమీనాం ద్యుతీనాం 
న్యక్కుర్వన్‌ మానము ద్రామథ రజనిరుజాం కోకసీమన్తినీనామ్‌ । 
తన్షాన్ధానాన్థ్యసిన్టోరిహ వితతతరైరుద్దధానం కరాగైః 
స్వాన్తధ్వాన్తం ధునీతాముదయగిరిశిరశ్చుమ్బి మార్తాణ్ణబిమ్బమ్‌॥ ౨౫ 
ప్రతిపదార్థము : త్రిభువనమ్‌ = స్వర్గము, మర్వ్యము, పాతాళము నను మూండు 
లోకములందు; అభితః = అంతట; 'సమీపోభయతః శీఘ్రసాకల్యాభిముఖే9_ భితఃి అ 
అని యమరము. కౌంకుమీనామ్‌ = కుంకుమమునకు సంబంధించిన యొ్ఞిని; 


116 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ద్యుతీనామ్‌ = కాంతులకు; అద్వైతమ్‌ = ఏకత్వమును; వితన్వత్‌ = విస్తరించునది; 
అథ = తరువాత; రజనిరుజామ్‌ = రాత్రులందు. బ్రియ విరహముచే మనోవ్యాధి 
నొందిన; కోకసీమంతినీనామ్‌ = జక్కువపిట్టలయొక్క మాంద్యముద్రామ్‌ = 
మందత్వముచే ముడింగి యుండుటను; న్యక్కుర్వత్‌ = ధిక్కరించునదియు; తంద్రా = 
నిద్రచే; అంధాన్‌ = గ్రుడ్డితనము పొందినవారిని; ఆంధ్యసింధోః = అంధత్వమనెడు 
సముద్రము నుండి; వితతతరైః = పొడవుగా వ్యాపించిన; కర + అగైః = కిరణముల 
కొనలచే; ఉత్‌ + దధానమ్‌ = పైకి లేవనెత్తునది; ఉదయగిరి = తూర్పుకొండయొక్క 
శిరః = శిఖరభాగమును; చుంబి = ముద్దు పెట్టుకొనునదియగు; మార్తాండబింబమ్‌= 
సూర్యబింబము; (నః = మాయొక్క యని యధ్యాహారము చేసికొనవలయును); 
స్వాంతధ్వాంతమ్‌ = మనస్సులో నున్న చీకటిని (అజ్ఞానమును); ధునీతామ్‌ = 
కదలించివేయుంగాక! పోంగొట్టుం గాక! 


తాత్పర్యము : మూండు లోకములందు సంపూర్ణముగాం గుంకుమ కాంతులను 
నింపునది; చక్రవాక స్త్రీల విరహవ్యథా రోగమును రూపుమాపునది, నిద్రచేం గునికిపాట్లు 
పడుచు గ్రుడ్డితనము నొందిన వారి నంధత్వసముద్రమునుండి పొడవైన చేతులవంటి 
కిరణములతో నుద్ధరించునది, పూర్వాచలశిఖరమును ముద్దాడునదియు నగు 
సూర్యబింబము హృదయాంధకారమును నశింప జేయుంగాక! 


కర = చేయి, కిరణమునని రెండర్భములుండుటచే శేషము. 


విశేషము : ఇక్కడ నన్ని ప్రతులయందు “'వితన్వంప్రిభువని యను పాఠమే కలదు. 
బింబ శబ్దము నపుంసకలింగ మగుటచే “వితన్వన్‌ 'న్యక్కుర్వన్‌ అను రూపములుండవు. 
“వితన్వత్‌” 'న్యక్కుర్వత్‌ అనునవి సాధువులు. 


కాంబట్టి 'వితన్వత్‌ త్రిభువన అనునది సాధుపాఠము. చంద్రప్రభాకర్తలగు 
భువనేశ్వరకరశర్మగారీ పాఠమునే స్వీకరించినారు. 


26 
అవతారిక : ఇప్పుడు సూర్యుండు కల్పవృక్షమని రూపించుచున్నాండు - 


శ్లో శుద్ధమ్‌ బ్రహ్మాలవాలమ్‌ ప్రకృతిశబలితం యస్య మూలం కరాస్తద్‌ 
ద్రాఘిష్టస్వర్ణ శాఖా వికసదరుణిమా పల్లవానాం విలాసః । 


సుధాలహరీ 117 


నీలం వ్యోమాలిమాలా సురసఫలభరో ధర్మకామార్థమోక్షా - 

స్స శ్రీమాన్‌ వాజ్ళీతార్థం వితరతు సతతం సూర్యకల్పద్రుమో వః ॥ ౨౬ 
ప్రతిపదార్థము : యస్య = ఎవనికి (దేనికి; శుద్ధమ్‌ బ్రహ్మ = నిర్గణమైన పరబ్రహ్మము; 
ఆలవాలమ్‌ = పాదు; ప్రకృతిశబలితమ్‌ = ప్రకృతిచేం జిత్రితమైన బ్రహ్మము; తత్‌ = 
ఆ; మూలమ్‌ = వేరు; శుద్ధబ్రహ్మమాలవాలమని, శబలబ్రహ్మము మూలమని భావము. 
కరాః = కిరణములు; [ద్రాఘిష్టస్వర్ణశాఖాః = పొడవైన బంగారు కొమ్మలు; వికసత్‌ + 
అరుణిమా = వికసించుచున్న యెజుపురంగే; పల్లవానామ్‌ = చిగుళ్ళయొక్క విలాసః 
= వైభవము, నీలమ్‌ = నల్లని, వ్యోమ = ఆకాశము; అళిమాలా = తుమ్మెదల పంక్తి 
ధర్మకామ + అర్థమోక్షాః = ధర్మము, కామము, అర్థము, మోక్షము నను చతుర్విధ 
పురుషార్ధములు; సురసఫలభరః = మంచి రసముతో నిండిన పండ్ల భారము; సః = 
అట్టి; శ్రీమాన్‌ = శ్రీమంతుండైన (శ్రీమంతమైన); సూర్యకల్పద్రుమః = సూర్యుండను 
కల్పవృక్షము; సతతమ్‌ = ఎల్లప్పుడు; వః = మీకు; వాంఛితార్థమ్‌ = కోరిన యర్థమును; 
వితరతు = ఇచ్చుంగాక! 


తాత్పర్యము : నిర్గుణమైన బ్రహ్మమే చెట్టు మొదలిపాదు. చిత్రవర్ణమైన ప్రకృతియే 
వేరు. కిరణములే పొడవైన బంగారు కొమ్మలు. ఎజుపు రంగే చిగురుటాకుల విలాసము. 
నల్లని యాకాశమే తుమ్మెదల గుంపు. ధర్మార్ణకామమోక్షములను చతుర్విధ 
పురుషార్థములే మంచి రసముతో నిండిన పండ్లు. అటువంటి శ్రీమంతమైన 
సూర్యుందనెడు కల్పవృక్షము మీ కోరిన కోరికలు తీర్చుంగాక! 


ఈ శ్లోకములో సూర్యునియందు6 గల్చ[ద్రుమత్వము నారోపించుటచే 
రూపకాలంకారము. 


27 
అవతారిక : ఇప్పుడు సూర్యకిరణములు మన ప్రయాసములను బోంగొట్టుంగాక! 
యని ప్రార్థించుచున్నాండు - 
శ్లో నీహారం నిమ్నగాభ్యో నిఖిలనయనతో నీరజేభ్యశ్చ నిద్రాం 
నీడేభ్యో నీడజానాం నికరముషసి యే నిత్యముద్వాసయన్తి । 
సాయం తేష్వేవ తేషామ్‌ పునరపి ఘృణయా కల్పయన్తే చ వాసం 
తేవః సన్లు ప్రయాసం ఘృణిఘన ఘృణయో హన్తుమాబద్ధకక్షాః॥ ౨౭ 


118 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


ప్రతిపదార్థము : నిమ్నగాభ్యః = నదులనుండి; “స్రవంతీ నిమ్నగాత 9 _పగా” - అని 
యమరము. నీహారమ్‌ = మంచును; “అవశ్యాయస్తు నీహారస్తుషారస్తుహినం హిమమ్‌” 
- అని యమరము. నిఖిలనయనతః = సకల ప్రాణుల కన్నులనుండి; చ = మజియు; 
నీరజేభ్యః = పద్మములనుండి; నిద్రామ్‌ = నిద్రను; నీడేభ్యః = గూండ్లనుండి; 'కులాయో 
నీడమస్రియామ్‌” - అని యమరము. నీడజానామ్‌ = పక్షులయొక్క నికరమ్‌ = 
సమూహమును; ఉషసి = ప్రాతఃకాలములో; నిత్యమ్‌ = ప్రతిదినము; ముప 
సూర్యకిరణములు; ఉద్వాసయంతి = వెళ్ళంగొట్టుచున్నవో; పునః + అపి = మజల 
నింకను; సాయమ్‌ = సాయంకాలమునందు; తేషు + ఏవ = వానియందే యనంగా 
నదులందు, కన్నులందు, పద్మములయందు, గూండ్లయందు; తేషామ్‌ = వానియొక్క 
యనంగా మంచును, నిద్రను, పక్షులను; వాసమ్‌ = నివాసమునుు ఘృణయా = 
దయతో; కారుణ్యం కరుణా ఘృణా కృపా దయానుకంపా స్యాత్‌ - అని యమరము. 
కల్పయంతే చ= కల్పించుచున్నవో; తే = ఆ; ఘృణిఘన = సూర్యునియొక్క ఘృణయః 
= కిరణములు; వః = మీయొక్క ప్రయాసమ్‌ = కష్టమును; హంతుమ్‌ = చంపుటకు; 
ఆబద్ధకక్షాః = బిగించిన కచ్చ గలవి; సంతు = అగుంగాక! 


తాత్పర్యము ; నదులనుండి మంచును, జీవుల కన్నుల నుండియుం బద్మముల 
నుండియు నిద్రను, గూండ్లనుండి పక్షులను నేవి యుద్వాసము చేయుచున్నవో, మరల 
సాయంకాలమునందు దయతో నదులయందు మంచును, నేత్రములందుం 
బద్మములందును నిద్రను, గూండ్ల యందుం బక్షులను నిలుపుచున్నవో యా సూర్యుని 
కిరణములు మీయొక్క కష్టములను బోంగొట్టుటకు గోంచులను బిగించుం గాక! 


మంచు తగ్గుటకుం గురియుటకు, ప్రాణులు నిద్రించుటకు మేలుకొనుటకు, 
పద్మములు వికసించుటకు, ముడుచుకొనుటకు, పక్షులు గూండ్లనుండి వెలువడుటకుం 
జేరుకొనుటకు సూర్యకిరణములే కారణమని భావము. 


ఇక్కడం బూర్వార్ధమునందలి శబ్దములు నీకారముతో నారంభమగుటచే 
ననుప్రాసమువలన సొగసువచ్చినది. మంచు, నిద్ర, పక్షులు నను మూండు వస్తువులకు 
నుద్వాసనము చేయుట, కల్పించుటయను నేకక్రియతో నన్వయము చెప్పుటచేం 
దుల్యయోగితాలంకారము. 


శ్లో। 'వర్వానామితరేషాం చ ధర్మైక్యం తుల్యయోగితా' (కువలయా-44) అని 
కువలయానందము. 


సుధాలహరీ 119 


విశేషము : “ఘృణి” శబ్దమునకు గిరణమని యొక యర్ధమే కాని భానుశబ్దమువలె 
సూర్యుడు, కిరణమునను రెండర్ధములు లేవు. కాంబట్టి ఘృణి = సూర్యునియొక్క 
ఘనఘృణయః = గొప్ప కిరణములని యర్థము చెప్పంగూడదు. 

కిరణో స్రమయూఖాంశుగభస్తిఘృణిఘృష్టయః | 

భానుః కరో మరీచిః స్తీపుంసయోర్డీధితిః పుమాన్‌ ॥ అని యమరము. 


ఘృణిర్ణ్వాలాంశువీచీషు - అని వైజయంతి. 
ప్రద్యోతగభస్తిర శ్మిఘృణికిరణాః - అని యభిధానరత్నమాల. 


విశ్వ-మేదినీ - నానార్థరత్నమాలాది నానార్థకోశములలో “ఘృణి” శబ్దమే లేదు. కాంబట్టి 
ఘృణిభిః ఘనః = ఘృణిఘనః = ఘృణులచే ఘనుందడైనవాండు సూర్యుండని యర్థము 
చెప్పుకొనవలెను. 


28 


అవతారిక : సూర్యకిరణములు తన మానసికవ్యాధిని సంహరింపవలయునని 
ప్రార్ధించుచున్నాండు - 


శ్లో సంహృత్య ద్రాగ్‌ బహిఃస్థం తిమిరకులమథాభ్యన్తరం హర్తుకామా 
రన్హాళీభిర్భహాణాముదరమనుదినం యే9_ విశజ్మం విశన్తి | 
భానోస్తేత మీ హృషీకాణ్యఖిలతనుభృతాం హర్షయనో హితేహా 
హృద్రోగం సంహరన్తాం హిమమహిమహృతో హేమహృద్యాః కరా నః॥ ౨౮ 


ప్రతిపదార్థము క బహిఃస్థమ్‌ = బైటనున్ను తిమిరకులమ్‌ = చీంకటుల వంశమును; 
“అంధకారో9_స్తియాం ధ్వాంతం తమిస్రం తిమిరం తమః - అని యమరకోశము. 
ద్రాక్‌ = వెంటనే; సంహృత్య = సంహరించి; అథ = తరువాత; ఆభ్యంతరమ్‌ = 
లోపలనున్న చీకటిని; హర్తుకామాః = హరింపం గోరినవై; అనుదినమ్‌ = ప్రతిదినము; 
రంధ్ర + ఆలీభిః = ఇంటి కప్పు కన్నముల వరుసల నుండి; 'వీథ్యాలిరావలిః పంక్తి శ్రేణీ 
లేఖాస్తు రాజయః - అని యమరము. గృహాణామ్‌ = ఇండ్లయొక్క ఉదరమ్‌ = 
గర్భమును; యే=వఏ సూర్యకిరణములు; విశంకమ్‌ = సందేహము లేకుండ; విశంతి 
= ప్రవేశించుచున్నవో; అఖిలతనుభృతామ్‌ = ఎల్ల శరీరధారుల (ఇది 'హితేహాఖ 
తోంగూడ నన్వయించును); హృషీకాణి = ఇం(దియములను; “హృషీకం 


120 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


విషయీంద్రియమ్‌” - అని యమరము. హర్షయంతః = సంతోషింపంజేయునవి; 
హిత + ఈహాః = హితవును గోరునవి; “ఇచ్చా కాంక్షా స్పృహేహాతృడ్‌ వాంఛా లిప్పా 
మనోరథః - అని యమరము; హిమ = మంచుయొక్క మహిమ = గొప్పతనమును; 
హృతః = హరించునవి; హేమహృద్యాః = బంగారమువలె మనోహరములైనవి యగు; 
తే = ఆ; అమీ = ఈ; భానోః కరాః = సూర్యుని కిరణములు; నః = మాయొక్క 
హృత్‌ + రోగమ్‌ = మానసిక రోగమును (ఆధిని); సంహరంతామ్‌ = సంహరించుంగాక! 
పోంగొట్టుం గాక! 


తాత్పర్యము : బైటనున్న చీంకట్ల సమూహమును వెంటనే సంహరించి లోపలనున్న 
చీకటిని సంహరింప గోరినవై యింటి రంధ్రములనుండి గర్భగ్భహములలోనికి 
శంక లేకుండ (బ్రవేశించునవి, సకల జీవకోటుల యింద్రియములను హర్షింపం 
జేయునవి, సకల ప్రాణుల హితమును గోరునవి, మంచు మహిమను హరించునవి, 
బంగారు తీంగ౧లవలె మనోజ్ఞములైనవి యగు నా సూర్యుని కిరణములు మాయొక్క 
హృదయములందలి రోగములను నశింపంజేయుంగాక! 


మనస్సునందు. బుట్టు రోగములు “ఆధులు”. దేహమునందుం బుట్టు 
రోగములు వ్యాధులు. “పుంస్యాధి ర్మానసీ వ్యథా” 'రోగవ్యాధిగదామయాళి అని 
యుభయత్ర యమరము. 

ఈ శ్లోకమునందలి యుత్తరార్థములోని శబ్దములు హకారముతో నారంభమై 
పద్యసౌందర్యమును హెచ్చించుచున్నవి. 
హర్తుకామః - “హర్తుమ్‌ + కామూ అని యుండంగా “లుంపేదవశ్యమః కృత్వే తుం 
కామ మనసో రపి” అను వచనముచే తుమున్నంతమునకుం గామ శబ్దము 
పరమైనప్పుడు మకారలోపము గలిగి “హర్తుకామి యని యగును. 'హర్తుకామాః 
బహువచనరూపము. 


29 


అవతారిక : ఇప్పుడు సూర్యకిరణములు పాండురోగమును ఖండించుంగాక! యని 

ప్రార్ధించుచున్నాండు - 

శ్లో! బ్రవ్మాజ్జమ్‌ మణ్బయనో వియతి వలయినో మణ్జలైరణ్దజానామ్‌ 
పాషణ్డాన్‌ దణ్జయన్లో దనుతనుజనుషః శోభితాఖబ్బలాశాః I 


సుధాలహరీ 121 


యే షణ్డాన్‌ పౌబ్దరీకాన్‌ విదలయితుమథోద్దబ్దపాణ్సిత్యభాజ 
స్తే చణ్డాంశోరచణ్డాస్వరితమిహ కరాః పాణ్గుతాం ఖణ్బయన్లు॥ ౨౯ 


ప్రతిపదార్థము : యే= ఏవి; (బ్రహ్మాోండమ్‌ = సమస్తవిశ్వమును; మండయంతః = 
అలంకరించుచున్నవో; వియతి = ఆకాశమునందు; “'వియద్విష్టుపదం వాతు 
పుంస్యాకాశ విహాయసీ' - అని యమరము; అండజానామ్‌ = పక్షులయొక్క మండలైః 
= గుంపులచేత; వలయినః = గుండ్రముగా గంగణాకారముతో నున్నవో; పాషండాన్‌= 
వేదధర్మవిరోధులైన; దనుతనుజనుషః = దనువు దేహమునుండి పుట్టిన రాక్షసులను; 
దండయంతః = దండించుచున్నవో; శోభిత = ప్రకాశింపంబడిన; ఆఖండల + ఆశాః 
= ఇంద్రుని దిక్షైన తూర్పు గలవో; 'ఆఖండలః సహస్రాక్ష, 'దిశస్తు కకుభః కాష్టా 
ఆశాశ్చ హరితశ్చ తాః - అని యుభయత్ర యమరము; అథ = ఇంకను; పౌండరీకాన్‌ 
= పద్మసంబంధములైన; షండాన్‌ = సమూహములను; 'పుండరీకం సితాంభోజమ్‌” 
“అబ్లాది కదంబే షండమస్రియామ్‌” - అని యుభయత్ర యమరము. విదలయితుమ్‌ 
= వికసింపంజేయుట యను; ఉద్దండ పాండిత్యభాజః = అధిక విద్వత్వ్వము కలవియో; 
తే = ఆ; చండాంశోః = సూర్యునియొక్క అచండాః = వేకువ సమయములోం 
గోమలములైన; కరాః = కిరణములు; ఇహ = ఇక్కడ; త్వరితమ్‌ = వేగముగా; 
పాండుతామ్‌ = పాండురోగమును; ఖండయంతు = ఖండించుంగాక! 


తాత్సర్యము : విశ్వమున కలంకారములైనవి, ఆకాశములో మండలాకారముగా 
నెగురుచున్న పక్షుల వలయములు గలవి, పాషండులైన దానవులను దండించునవి, 
తూర్చుదిక్కును శోభింపంజేయునవి, పద్మముల సమూహములను వికసింపం జేయుటలో 
నుద్దండ పాండిత్యము (ఎక్కువ నైపుణ్యము) గలవి, ప్రాతకాలమునందుం గరినముగాం 
గాక మృదులములుగా నున్నవి యగు సూర్యుని కిరణములు పాండురోగమును 
ఖండించుంగాక! మిట్టమధ్యాహ్నవేళ యందున్నట్లుగా నుదయకాలమునందు 
సూర్యకిరణములు వాండిగా వేండిగా నుండవు. 


శోకము నందంతట ఇ కారముతో ననుప్రాసము. చండాంశుని యచండ 
కరములన్నచోట విరోధాభాసము. 
శ్వ! ఆభాసత్వే విరోధస్య విరోధాభాస ఇప్వతే | 

వినాపి తన్వి! హారేణ వక్షోజౌ తవ హారిణా ॥ (కువలయా-76) 


122 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


విరోధము లేకుండ విరోధమున్నట్లు కనిపించినచో విరోధాభాసము. ఓ సుందరీ! 
హారములు లేకపోయినను నీ కుచములు హారులే - యందమైనవే - అని 
కువలయానందము. 


విశేషము : 'పాఖండాన్‌ దండయంతళి తే ఖండాన్‌ పౌండరీకాన్‌' - అని ముద్రిత 
పాఠములు. “పాషండ - పాఖండి - 'షండ - ఖండి రూపాంతరములు. 
జౌత్తరాహులలోం గొందటబు షకారమునకు బదులు ఖకారమునుచ్చరింతురు. 


30 


అవతారిక : ఇప్పుడు ఛాందోగ్యోవ నిషత్తు ననుసరించి సూర్యభగవానుని 
సర్వాంతరాత్మునిగా నుపాసించుచు స్తోత్రమును ముగించుచున్నాండు - 


శ్లో ఊర్థ్వమ్‌ పాపావలిభ్యః స్థిత ఇతి జగదే యస్య వేదైరుదాఖ్యా 
నిన్యుః కప్యాసనాభం ఖలు సహచరతాం నేత్రయోః పుణ్జరీకమ్‌ I 
గేష్టావృక్సామ యస్య ద్రుతకనకనిభశ్శశుకేశాఖిలాబ్లః 
సో౭_యం సర్వాన్తరాత్మా తవ దిశతుతరాం వాసరేశః శివాని ॥ ౩౦ 


సహచరతామ్‌ = సాహచర్యమును బొందిన (పోలిన); పుండరీకమ్‌ = ఎట్టి 
తామరపూవును; కపి = పండుకోంతి యొక్క ఆసన = పిటుందుతో; ఆభమ్‌ = 
సమానమైన కాంతి గలదిగ్యా నిన్యుః = తీసికొనిరో (కోంతి పిజ్ఞల మామిడి మొదలగునవి 
లోకములో సుప్రసిద్ధములే); యస్య = ఏ సూర్యునకు; బుక్సామ = బుగ్వేదమును, 
సామవేదమును; గేష్టా = గానము చేయునవియో; [ద్రుత = కరంగించిన; కనక 
బంగారముతో; నిభ = సమానమైన; శ్మశ్రు = మీసములు; కేశ = జుట్టు; అఖిల = 
సమస్తమైన; అంగః = అవయవములు గలవాం దెవ్వండో; సః = ఆ; అయమ్‌ = ఈ; 
సర్వ + అంతరాత్మా = సకల జీవులకు నంతరాత్మగా నున్న వాసర + ఈశః = 
సూర్యుండు (దినపతి); తవ = నీకు; శివాని = శుభములను; దిశతు తరామ్‌ = 
బాగుగా నిచ్చుం గాక! 


సుధాలహరీ 123 


తాత్పర్యము : పాపశ్రేణుల కతీతముగా నూర్ద్వములో నున్నాండని - “ఉత్తను” గొప్ప 
పేరుతో వేదము లెవ్వనిం జెప్పుచున్నవో; ఎవ్వని కన్నులతోం బోలిన పుండరీకమును 
మర్మట పృష్టముతో సాహచర్యము గలదానిగా వేదవేత్తలు చెప్పుచున్నారో; బుగ్వేద - 
సామవేదము లెవ్వని గానము చేయుచుండునో, కరంగించిన బంగారముతో 
సమానముగా నెవ్వని మీసములు, కేశములు, సకలాంగములు నుండునో యట్టి 
సర్వాంతరాత్ముండైన సూర్యుండు నీకు మంగళము లెక్కువగా నిచ్చుంగాక! 


ఈ శ్లోకములోం బరమాత్ముని కన్నులు పుండరీకమును బోలినవి. ఆ 
పుండరీకము కప్యాసనమును బోలినదని వర్ణించుటచే నుపమితోపమాలంకారము. 

ఈ శోకమునకు మూలమీ ఛాందోగ్యోపనిషన్మంత్రము - 

య ఏషో9_ంతరాదిత్వే హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్యశ్యశ్రు ర్షిరణ్యకేశ 
ఆప్రణఖాత్‌ సర్వ ఏవ సువర్ణః । తస్య యథా కప్యాసమ్‌ పుణ్ణరీకమేవమక్షిణీ తస్యోదితి 
నామ స విష సర్వేభ్యః పాష్మభ్య ఉదిత ఉదేతి హవై సర్వేభ్యః పాష్మభ్యో య ఏవం 
వేద॥ 

తస్యర్భ సామచ గేష్టా తస్మాదుద్దీథ స్తస్మాత్వేవోద్గాతైతస్య హి గాతా స ఏష 
మే చాముష్మాత్‌ పరాజ్వో లోకాస్తేషాం చేష్టే దేవకామానాం చేత్యధిదైవతమ్‌ ॥ 

సూర్యమండలములో నేపురుషుండు కనంబడుచున్నాండో యతండు బంగారు 
కాంతి గలవాండు. బంగారు మీసములు, బంగారు కేశములు గలవాండు. నఖాగ్ర 
పర్యంతము పూర్తిగా సువర్ణస్వరూపుండే. ఆ పురుషునకు గప్యాసము, పుండరీకము 
వంటి రెండు కన్నులు గలవు. అతండు సర్వపాపముల నుండి విముక్తుండగుటచే 
“ఉత్‌ అను పేరు గలిగియున్నాండు. ఆ పురుషుని బుగ్వేదము, సామవేదము గానము 
చేయుట వల్లనే బుత్విక్కు “ఉద్దాతి యని పిలువంబడుచున్నాండు. ఉద్దీథుండని 
చెప్పంబడు దేవుండే సర్వలోకనియామకుండు. ఆ పురుషు నుపాసించుటయే 
యధిదైవతోపాసన - యని దీని యర్థము. 


సూర్యమండల మందున్న పురుషుండు విష్ణుమూర్తి. 


శ్వ! ధ్యేయస్సదా సవితృమండలమధ్యవర్తి 


నారాయణః సరసిజాసనసన్నివిష్టః Il 


124 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


నారాయణుండు సూర్యచంద్రులు కన్నులుగాం గలవాండు. ఒక కన్ను కప్యాసమువలె 
మటొక కన్ను పుండరీకమువలె నుండునని యథా(శ్రుతార్థము. 


శ్రీ శంకర భగవత్న్సాదాచార్యులీ ఛాందోగ్య శ్రుతికర్ణము చెప్పుచు - తస్యైవం 
సర్వతః సువర్ణవర్ణస్యాప్యక్షోర్విశేషః । కథం? తస్య యథా కపే ర్మర్మటస్యాసః కప్యాసః। 
ఆసేరుపవేశనార్ధస్య కరణ ఘజ్‌ । కపి పృష్టానో యేనోపవిశతి | కప్యాసమివ 
పుజ్జరీకమత్యన్తతేజస్వి | ఏవమస్య దేవస్యాక్షిణీ | ఉపమితోపమానత్వాన్న హీనోపమా॥ 
ఆ సువర్ణవర్గుండగు పురుషునకు రెండు కన్నులు గలవు. కపి పృష్టమువలె నత్యంత 
కాంతిమంతమైన పుండరీకమువంటి కన్నులు. ఇక్కడం గన్నుల కుపమానము 
పుండరీకము. పుండరీకమున కుపమానము కప్యాసము. ఇది యుపమితోపమ. కాంబట్టి 
హీనోపమా దోషము లేదని భాష్యము వ్రాసినారు. 


ఈ శంకరభాష్యము ననుసరించి జగన్నాథ మహాకవి యాదిత్యపురుషుని 
నేత్రములకు సహచరత్వము గల పుండరీకమును గప్యాసనాభముగా సందేహము 
లేకుండ వర్ణించినాండు. 


శ్రీ బాల్లంకొండ రామరాయకవి వేదాంతముక్తావళిలో 
“రక్తాంభోరుహపుండరీక- నయనమ్‌ - భగవంతునకొక కన్ను సూర్యుండు, నొకకన్ను 
చంద్రుండు గావున నెజ్జిని పద్మము, తెల్లని పద్మము వంటి కన్నులు గలవాండని 
వర్ణించిరి. శ్రీ బెల్లంకొండవారు శ్రీశంకరమతానుయాయులు గావున నిక్కడ - 
'కప్యాసోజ్ఞ్వులపుండరీక నయనమ్‌ అని పఠింపవచ్చును. 


వేదాంతశాస్తమునందలి యంతరధికరణములో నీ యాదిత్య పురుషుని గూర్చి 
విచారింవంబడినది. శ్రీశంకర - రామానుజ - శ్రీకంఠాది (బ్రహ్మసూత్ర 
భాష్యకారులందజు నీ ఛాందోగ్యోపనిషత్తునే విషయవాక్యముగా నిక్కడం గైకొనినారు. 
కప్యాస శ్రుత్యర్థచర్చ 
కప్యాన శబ్బమున కర్ణము చెవ్వుటలో నద్ద్వైతాచార్యులకు, 
విశిష్టాద్వైతాచార్యులకు మధ్య విశేష చర్చ గలదు. దీనికొక చిన్న కథ గలదు. 


శ్రీరామానుజులు బాల్యములో యాదవప్రకాశయతికి శిష్యులు. గురువులను 
శుశ్రూషించుచు వేదాంతము నభ్యసించెడివారు. ఒకనాండు యాదవప్రకాశయతి 


సుధాలహరీ 125 


ఛాందోగ్యోపనిషత్తును బాఠము చెప్పుచు గప్యాసమనంగా మర్మటప్పష్టమని శ్రీశంకర 
భాష్యానుసారముగా నర్థము చెప్పిరి. అది వినంగానే రామానుజుల కన్నులనుండి 
నీళ్ళు బొటబొట కారినవి. అదిచూచి యాదవప్రకాశయతి యేల యేడ్చుచుంటివని 
శిష్యుని బ్రశ్నించెను. శ్రుతికళ్లీలార్థము చెప్పుటవిని దుఃఖించుచుంటినని శిష్యుండు 
సమాధానము చెప్పెను. అయినచో నీ శబ్దమునకు సరియగు నర్థమేమని గురువులు 
ప్రశ్నించిరి. అప్పుడు రామానుజులు కప్యాసనయనుండనంగాం బద్మనయనుం డని 
కపి యనంగా ంబద్మనాళమని, కప్యాసమనంగా ంబద్మమని యర్థము చెప్పిరి. ఈ 
క్రొత్తయర్థమును గురువు మెచ్చుకొని యంతవజకు నద్వైతిగానున్న యాదవప్రకాశయతి 
రామానుజుల శిష్యుండై విశిష్టాద్వైతమతమును స్వీకరించెను. వెంటనే రామానుజులు 
యాదవప్రకాశగురువులకు నామముపెట్టి వైష్టవమతస్థులుగా మార్చిరి. అప్పటినుండి 
యాదవప్రకాశులు వైష్ణవ్రలయిరి. శ్రీవైష్ణవుల గోష్టిలో నీ కథను గొప్పగాం జెప్పుకొందురు. 


భగవద్రామానుజాచార్యులు వేదార్థసంగ్రహములో -'గంభీరాంభస్సముద్భూత- 
సుమృష్టనాళర వికరవికసితపుండరీకదళామలాయతేక్షణణ - లోంతైన నీళ్ళనుండి 
పుట్టి యేపుగాం బెరింగిన నాళమునందు సూర్యకిరణములచే వికసింపంబడిన 
పుండరీకముయొక్క దళములవలె నిర్మలమైన విశాలమైన నేత్రములు గలవాం 
డాదిత్యాంతర్గత పురుషుడని యర్థము చెప్పిరి. 

అద్వైతానంద సరస్వతి (బ్రహ్మవిద్యాభరణము నందలి యంతరధికరణములో 
శ్రీ శంకరభగవత్సాదుల కంటెం బ్రాచీనులైన వాక్యకారులు కప్యాసశబ్దమున 
కనేకార్థములు చెప్పినట్లు పేర్కొనినారు - 


(1) కమ్‌ పిబతీతి కపిః । నీటిని ద్రాగువాండు కాంబట్టి కపియనంగా సూర్యుండు. 
సూర్యునిచే వికసింపంబడినది కప్యాసము - పద్మము. 


(2) కమ్‌ పిబతీతి - కపిః | నీటిని ద్రాగునది కపి = పద్మనాళము. దానియం 
దుండునది పద్మము. 


(కమ్‌ = నీటిని, పిబతీతి = త్రాగునది కపాః । కపి (సప్తమి) దానియందుండునది 
కప్యాసము = పద్మము. 


(4) కే అప్యాస్తే ఇతి కప్యాసమ్‌ = నీటియందుండునది కప్యాసము. ఈ విధముగా 


126 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


వాక్యకారులనేకార్థములను జెప్పినను ఛాందోగ్యభాష్యములో శ్రీభగవత్సాదులు 
“కపేః = కోంతియొక్క ఆసః = పృష్టము” - అనుదానిని పుండరీకమునకు విశేషణముగా 
స్వీకరించిరి. 

భగవద్రామానుజుల శ్రీభాష్యమునకు వ్యాఖ్యయైన శుతిప్రకాశికలో 
సుదర్శనాచార్యులచే వాక్యకారులు చెప్పిన యాజర్థములు పేర్కొనబడినవి. 
(1) కపిః = సూర్యుండు. “కపి చలనే' యను ధాతువునుండి కపి శబ్దము పుట్టినది. 
“కమ్‌ పిబతీతి చ = నీళ్ళు త్రాగువాండు సూర్యుండు. 'కపిర్చిభర్తి తేజసమ్‌” - అని 
వైదిక ప్రయోగము. ఆ సూర్యుని యాసము = మండలము కప్యాసము. 
(2) కపిః = కోంతి. ఆసః = దాని యాసము జఘనప్రదేశము. మర్మట పృష్టము 
చెప్పంబడినది. 


(3) కప్యాసమ్‌ = కొంచెము వికసించినదని మజియొక యర్థము. అట్టిది పుండరీకము. 
ఈ మూండర్థములు పూర్వపక్షములుగా గ్రహింపంబడినవి. 


(4) కమ్‌ = నీటిని; పిబతి = త్రాగువాండు కపి = సూర్యుండు. వానిచే వికసింపం 
బడునది కప్యాసము. 


(5) కమ్‌ = జలమును; పిబతి = సర్వరంధ్రములతోం ద్రాగునది. పద్మనాళము. 
దానిపై నుండునది కప్యాసము. కోసిన పద్మము కంటెం దామర తూండుపై నున్న 
పద్మమునకు శోభ యెక్కువగా నుండును. 


(6) కమ్‌ = జలము. “ఆస - ఉపవేశనే” అను ధాతువు నపిపూర్వకముగా 

(గ్రహింపవలెను. 

“వష్టి భాగురిరల్లోపమవాప్యోరుపసర్గయోళి 

భాగురి మతములో “అపి” శబ్దములోని “అికారము లోపించి “పివర్ణము మిగిలి “కపి” 

యని యగును. కప్యాసమ్‌ పుండరీకమ్‌' అనంగా నీళ్ళలోనున్న పద్మమని యర్థము. 

ఈ మూండు వ్యత్పత్తులు శ్రీరామానుజులచే సిద్దాంతముగా స్వీకరింపంబడినవి. 
భగవద్రామానుజాచార్యులు భగవద్గీతకు, బ్రహ్మసూత్రములకు భాప్యములు 

రచించిరి తప్ప యుపనిషత్తులకు భాష్యములు రచింపలేదు. వేదార్థసంగ్రహములో 

నుపనిషద్విషయములను గ్రోడీకరించిరి. 


సుధాలహరీ 127 


రంగరామానుజాచార్యు లుపనిషత్తులకు విళశిష్టాద్వైతపరముగా వ్యాఖ్యలు 
రచించిరి. వీరు శంకరాచార్యులు చెప్పిన యర్థములో నశ్లీల మున్నట్టుట్టంకించిరి. 


ఈ విషయములనన్నింటిని సమీకరించి శ్రీ పోలహం రామశాస్త్రిగారు 
ద్రవిడాత్రేయదర్శనములో వేద పురాణాదుల కశ్లీలదోషము లేదని యీ క్రింది 
వేదవాక్యమును శ్రీమద్రామాయణశ్లోకము నుదాహరించిరి. 


శ్లో॥  గాఢమాలింగ మచ్చిత్త! యోషా జారమివ ప్రియమ్‌ | 


అనురక్తురాలైన స్తీ జారుందైన ప్రియునిం గౌంగిలించుకొనునట్లుగా నో మనసో! 
భగవంతునిం గౌంగిలించుకొనుము. 


శ్వ! వరాహరుధిరాభేణ శుచినా చ సుగంధినా । 
అనులిప్తమ్‌ పరార్థ్యేన చందనేన పరంతపమ్‌ ॥ (వా.రా. 2-16-9) 


పంది రక్తమువంటి చందనమును శ్రీరాముండు పూసికొనినట్లు వాల్మీకి వర్ణించినాండు. 


కాంబట్టి “కప్యాసమ్‌ = మర్మట పృష్టము” అనుచోట నశ్లీలత్వాది దోషముల 
నారోపింపంగూడదు. 


ఇక్కడ నింకొక శంక :- పుండరీకమనంగా శ్వేతపద్మము. “పుండరీకం 
సితాంభోజమ్‌” - అని యమరము. తెల్లనిపద్మమున కుపమానముగా నెజ్బని మర్మట 
పృష్టమును గ్రహించుట యెట్లు? దీనికి శివార్మమణిదీపికలో - నన్వమరకోశే 'పుండరీకం 
సితాంభోజు మిత్యనుశిష్టమ్‌ । తత్ర కథం కప్యాస విశేషణోపనీతం లౌహిత్యమన్వేతు? 
సత్యమ్‌ | తదనుశాసనం నాభియుక్తసమ్మతమ్‌ ॥ యతః శబరస్వామినా నవమాధ్యాయే 
“'మౌద్దం చరుం నిర్వపేచ్చియె శ్రీకామి ఇతి విహితాయామిష్టా పుండరీకాణి బర్జీంషి 
భవంతీతి స్తరణార్థత్వేన విహితేషు పుందరీకే ప్వతిదేశప్రాప్తస్య “'దర్భైస్సణీతహరితైణ 
ఇతి మంత్రస్య దర్భపదస్మానే పుండరీకపదమివ హరితపదస్మానే రక్తపదమూహితవ్య 
మిత్యుక్తమ్‌ । పార్ధసారథిమిశ్రప్రభృతిరపి రక్తపదోహవిధిస్తథైవోక్తః । వాక్యకారేణాప్యతైవ 
విషయవాక్వే పుండరీకవిశేషణం కప్వాసపదమ్‌ మర్మటజఘనపరతయా వ్యాఖ్యాతమ్‌॥ 

పూర్వమీమాంస యందలి తొమ్మిదవ యధ్యాయములో శ్రీకాముండు 


చేయవలసిన యిష్టి యందుం బుండరీకములే హరితదర్భలగు చున్నవి యనుచోట 
దర్భపద స్థానమునందుం బుండరీకమును, హరితపద స్థానమునందు రక్తపదము 


126 మహాకవిశ్రీ పణ్జితరాజజగన్నాథవిరచితా 


నూహింపవలెనని శ్రీశబరస్వామి, పార్థసారథి మిశ్రులు కూడం జెప్పిరి. అనంగా 
నిష్టిలో హరిత దర్భలుండవలసిన చోట శ్రీకామేష్టిలో రక్తపుండరీముల నుంచవలెనని 
భావము. దీనినిబట్టి పుండరీకమనంగా రక్తపద్మమను నర్థమున్నట్లు తేలినది. అందువల్లనే 
ఛాందోగ్యవాక్యకారులు పుండరీకవిశేషణమైన కప్యాసపదమును మర్మటజఘన పరముగా 
వ్యాఖ్యానించిరి - అని శ్రీమదప్పయ్యదీక్షి తేంద్రులు సమన్వయము చేసినారు. 
శ్రీరంగరామానుజాచార్యులు కూడ ఛాందోగ్యభాష్యములో శ్రీ దీక్షితుల వాక్యములనే 
యథాతథముగా ననువదించినారు. 


సూర్యమండలమునందలి పురుషుడు “పరమాత్శ యని శ్రీశంకర 
భగవత్పాదులు; “విష్ణుమూర్తి యని భగవ[ద్రామానుజాచార్యులు; “పరమశివుండని 
శ్రీ నీలకంఠారాధ్యపాదులు ప్రతిపాదించిరి. జగన్నాథమహాకవి సూర్యస్తోత్ర ప్రధానమైన 
యీ కావ్యశ్లోకములో నాదిత్యమండలాంతర్గతుండైన పురుషుండు సూర్యభగవానుండే 
యని వక్కాణించినాండు. శ్రీశంకరభాష్యానుసారముగాం గప్యాస శబ్దమునకు మర్కట 
పృష్టమని యర్థము వచ్చునట్లుగాం '“గప్యాసనాభమ్‌” అని ప్రయోగించినాండు. 


“'కప్యాసనాభమ్‌” అను దానికి బదులుగా 'కేత_ ప్యాసనార్థమ్‌” అనియు, 
గేష్టావృక్సామి” యనుదానికి బదులుగా “ఓష్టావృక్సామ” యనియుం బాఠాంతరములు 
గలవు. 


శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి ప్రతిలోం 'గప్యాసమర్చాః అను దానినిం 
బ్రధాన పాఠముగాం దీసికొని 'కప్యాసనాభమ్‌” అను దానినిం బాఠాంతరముగాం 


జూపినారు. 


ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతియం దార్యేంద్ర శర్మగారు, కాశీ చౌఖాంబా 
ప్రతి యందు బాలక్రీడాకారులగు శ్రీమధుసూదనశాస్తిగారు; పావనీ వ్యాఖ్యాతలగు 
నీమని వెంకట సత్యనారాయణమూర్తి గారు 'కప్యాసనాభమ్‌, గేష్టావృక్సామి” యను 
పాఠములనే స్వీకరించిరి. ఛాందోగ్యోపనిషన్మంత్రముల కీపాఠములే యనుకూలములు. 


బుక్సామ : బుక్చ సామ చ బుక్సామ - బుక్సామమనియే యగును. అచతుర 
విచతుర సుచతుర స్తీపుంసధేన్వనుడహర్మామ వాజ్మనసాక్ష్మిభువ దారగవోర్వస్టీవ పదష్టీవ 
నక్తన్దివరాత్రిన్టివాహర్దివ సరజసనిః శ్రేయస పురుషాయుషద్వాయుషత్ర్యాయుషర్ల్య జుష 
జాతోక్షమహోక్ష వృద్దోక్షోపశునగోష్టశ్వాః (5-4-77) అను సూత్రములో నజంతముగా 
నిపతంపం బడినది. 


సుధాలహరీ 129 


దిశతుతరామ్‌ : అతిశయార్థములోం “దరప్‌' ప్రత్యయము. తరప్తమపౌఘః (1-1-22) 
అను సూత్రముచే ఘసంజ్ఞ. 
కిమేత్తిజవ్యయ ఘాదావ్వుద్రవ్యప్రకర్ష (5-4-11) అనుసూత్రముచే “ఆము” ప్రత్యయము. 
దిశతు + తర + ఆమ్‌ = దిశతు తరామ్‌ అని యయినది. 

మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్రాణి ప్రథంతే... 


అను మహాభాష్యకారుల వచనము ననుసరించి యీ స్తోత్రకావ్యము నుల్లాస శబ్దముతో 
నారంభించి శివశబ్దముతో మంగళాంతముగా ముగించుట మిక్కిలి రమణీయము. 


తే॥గీ॥ పుష్పగిరి శంకరాచార్య పూజ్యపాద 
దత్తవిద్యావిభూషణోద్దండ బిరుద 
ధారి గరిమెళ్ళ శర్మ సుధాలహరికి 
నమృతధారాఖ్యటీక నాంధ్రమునం జెప్పె. 


శ్రీమత్సరమేశ్వరార్పణమస్తు 
శ్రీః 
శ్రీశార్వరీ భాద్రపద శుక్లెకాదశీ స్థిరవారము. 
29-08-2020 


ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుడు విశ్వవ్యాప్తముగా నున్న కరోనా వ్యాధిని 
రూపుమాపి సకలజనులను నారోగ్యవంతులుగాం జేయుంగాక! 


ళా 


మంగళమ్‌ మహత్‌ 
శ్రీశ్రీశ్రీ 


